ఎల జల్లా 
ఇంపెంత్వ చరిత 


కోట్ల వెంకటేశ్వరరెడ్డి 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 59 


వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


hse యా 


- కోట్ల వెంకటేశ్వరరెడ్డి 


తెలంగాణ సాహిత్య అకాడమి 
ముద్రణ : మే, 2019 


ప్రతులు : 1000 

వెల: ₹30 

అక్షరాలంకరణ : సవేరా గ్రాఫిక్స్‌, హైదరాబాద్‌. 
ముద్రణ : చరిత ఇంట్రెషన్స్‌, ఆజామాబాద్‌, 


హైదరాబాద్‌. ఫోన్‌ : 040-27678411 


ప్రచురణ : ప్రతులకు : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్రభారతి ప్రాంగణము, 
హైదరాబాద్‌ - 500 004. 

ఫోన్‌ : 040-29703142. 


జిల్లా సాహిత్య చరిత్రలు 


పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడినవే జిల్లాలు. నైసర్గిక సరిహద్దుల నడుమ 
గుర్తించబడిన పరిమిత ప్రదేశం జిల్లాగా పరిగణించబడుతున్నది. ఆధునిక కాలంలో 
రెవెన్యూ, పన్నుల వ్యవస్థ, అధికార యంత్రాంగం స్థిరీకరింపబడుతున్న నేపథ్యంలో 
“జిల్లా? ఏర్పాటు ప్రాముఖ్యత పొందింది. అంతకుముందరి సుదీర్హ గత చరిత్రలో 
కాలానుగుణంగా స్వతంత్ర రాజ్యాలుగానో, సామంత రాజ్యాలుగానో, సంస్థానాలుగానో 
పరగణాలుగా, నాడులుగా, మండలాలుగా వివిధ దశలలో వివిధ రూపాలు పొందిన 
ప్రదేశాలివి. హైదరాబాద్‌ రాజ్యంగా ఉన్నప్పుడు, రాష్ట్రంగా మారినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణ తర్వాత, ఇటీవల తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత సుబాలుగా, జిల్లాలుగా 
స్వరూపాలు, సరిహద్దులు మారుతూ ఇప్పుడు ముప్పయిమూడు జిల్లాలు తెలంగాణ. 

జిల్లా అంటే సరిహద్దులు మాత్రమే కాదు. చరిత్ర, సంస్కృతుల విశేషాలు 
కూడా. స్థల, కాల, ప్రాకృతిక వనరులను బట్టి, పరిస్థితులను బట్టి ఆయా జిల్లాలు 
ప్రత్యేక చరిత్ర సంస్కృతులను సంతరించుకున్నాయి. ప్రతి వంద కిలోమీటర్లకు భాషలో 
మార్పులు కనబడుతాయని భాషావేత్తలు భావిస్తారు. భాషలోనే కాదు సంస్కృతి, జీవన 
సరళిలో మార్పులు కనబడుతాయి. ప్రత్యేకతలు కలిగి ఉంటూనే సాధారణాంశాలు 
కలిసి నడిచిన క్రమమే చరిత్ర. ప్రతి జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉన్నట్టే ప్రత్యేక సాహిత్య 
చరిత్ర కూడా ఉన్నది. అన్ని జిల్లాల సాహిత్య చరిత్రలు సమగ్రంగా నిర్మించగలిగినప్పుడు 
మాత్రమే సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణమవుతుందని తెలంగాణ సాహిత్య 
అకాడమి భావించింది. ఆ సంకల్పంతోనే ముప్పయి మూడు జిల్లాల సాహిత్య చరిత్రలు 
రాయించాలని నిర్ణయించి ప్రయత్నం ప్రారంభించింది. 

సాహిత్య చరిత్ర ఇతర చరిత్ర, సంస్కృతులతో ముడిపడి ఉంటుంది గనుక 
కొంతమేరకు వాటిని కూడా రికార్డు చేయాలని ప్రణాళిక. జిల్లా భౌగోళిక నైసర్గిక 
స్వరూపం, చరిత్ర, సంస్కృతీ విశేషాలు, దర్శనీయ స్థలాలు, సాహిత్య చరిత్ర ప్రాచీన, 
ఆధునిక భాగాలు, ఆధునిక సాహిత్యంలో కవిత, కథ, నవల, నాటకం, విమర్శ 
ప్రక్రియలు పరిశీలించాలని రచయితలకు సూచించటం జరిగింది. అకాడమి ప్రయత్నం 
కొంత మేరకు సఫలమైంది. 


సాహిత్య చరిత్ర రచనలో చాలా సమస్యలుంటాయనే విషయం అందరికీ 
తెలిసిందే. ప్రాచీన సాహిత్య అధ్యయనం ఒక రకం సమస్య అయితే ఆధునిక సాహిత్య 
అధ్యయన మరోరకం ఇబ్బందులనెదుర్కొంటున్నది. అయినప్పటికీ రచయితలను 
గుర్తించి అకాడమి జిల్లా సాహిత్య చరిత్రల రచనకు పూనుకున్నది. గతంలో కొందరు 
రచయితలు తమ జిల్లా సాహిత్య చరిత్రలు రచించి ప్రచురించటం జరిగింది. కొన్ని 
జిల్లాల సాహిత్య చరిత్రలపై విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు సమర్పించిన సిద్దాంత 
వ్యాసాలు (ప్రచురించారు. మరికొంత సమాచారం కొన్ని జిల్లా విజ్ఞాన సర్వస్వాల్లో 
అందుబాటులో ఉన్నది. ఇట్లా అక్కడక్కడా కొంత కృషి జరిగి ఉన్నప్పటికీ 
ప్రణాళికబద్ధంగా జిల్లా సాహిత్య చరిత్రలు రచింపబడితే ప్రయోజనవంతంగా 
ఉంటుందని మా అభిమతం. తెలంగాణ కొత్తరాష్ట్రం. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. జిల్లా 
భౌగోళిక స్వరూపాలు మారిపోయాయి. చరిత్ర కొత్తరూపంలో ఆవిష్కారమౌత్తుది. 
సాహిత్య చరిత్రలో జిల్లా మార్పుల ప్రభావం తప్పనిసరి. ఈ నేపథ్యంలో జిల్లా చరిత్రల్ని, 
సాహిత్య చరిత్రల్ని పునర్లిఖించుకోవలసిన సందర్భం. కొత్త జిల్లాలకు కొత్త సాహిత్య 
చరిత్రలు రూపొందించాల్సివుంది. ప్రస్తుతం మరింత సూక్ష్మంగా పరిశోధించటం ద్వారా 
మరుగునపడ్డ చరిత్రలు వెలికితీసే అవకాశం కలుగుతుంది. అన్ని జిల్లాల సాహిత్య 
చరిత్రలే తెలంగాణ సాహిత్య చరిత్రను సమగ్రంగా ఆవిష్మరించగలుగుతాయి. దానికి 
మా ప్రయత్నం నాంది. 

ప్రస్తుతం కొన్ని జిల్లా సాహిత్య చరిత్రల్ని మీ ముందుకు తెస్తున్నాం. ఇవే 
సమగ్రం కాకపోవచ్చు. తొలి ప్రయత్నంగా వీటికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నాం. 
వీటిని అధ్యయనం చేసి సూచనలు చేస్తే మలిముద్రణలో సవరించే వీలుంటుంది. 
చరిత్ర ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు తెరిచిన ద్వారమే. ఖాళీలు పూరించుకోవాల్సిందే. 
సత్య సవరణలకు సంసిద్ధంగా ఉండాల్సిందే. సాహిత్య అకాడమి అందుకు సిద్ధం. 
మీ ఆదరణ, అభిప్రాయాలు, సూచనలు మా కృషికి బలం. 


హైద్రాబాద్‌, 
02.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


ధన్యవాదాలు 


ఈ సాహిత్య రచనకు పురికొల్పిన తెలంగాణ 
సాహిత్య అకాడమి అధ్యక్షులు డా॥ నందిని సిధారెడ్డి గారికి, 
కార్యదర్శి డా॥ ఏనుగు నరసింహారెడ్డి గారికి హృదయ 
పూర్వక ధన్యవాదాలు. 

అడిగిన వెంటనే నా రచనకు కావలసిన 
సమయాన్నిచ్చిన మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాశాఖాధికారి 
శ్రీ యం.సోమిరెడ్డిగారికి, మా ప్రధానోపాధ్యాయులు 
శ్రీ జి. వరప్రసాద్‌రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 

నాకు కావలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు 
అందించిన పెద్దలు ఆచార్య ఎస్‌.వి.రామారావు గారికి, 
మిత్రులు డా॥ భీంపల్లి శ్రీకాంత్‌ గారికి, బైరోజు చంద్రశేఖర్‌ 
గారికి, కొత్తకాపు నారాయణరెడ్డి గారికి, డి. యస్‌. బాబు 
దేవీదాసు గారికి, కోట్ల వనజాతకు కృతజ్ఞతలు. 


- కోట్ర వెంకటేశ్వర రెడి 
Py wm 


భౌగోళిక స్వరూపం 
సహజ వనరులు 
అడవులు 
చెరువులు-ఆనకట్టలు 
జనాభా 

అక్షరాస్యత 

జిల్లా చరిత్ర 

వనపర్తి జిల్లా సంస్థానాలు 
సంస్కృతి - సంప్రదాయాలు 
వనపర్తి జిల్లా జాతరలు 
కళలు 

దర్శనీయ స్థలాలు 


ప్రాచీన సాహిత్య చరిత్ర 


ప్రస్తావన 
సంస్థాన కవులు 


ఆధునిక సాహిత్యం (19వ శతాబ్దం) 


గోలకొండ కవుల సంచికలో వనపర్తి జిల్లా కవులు 


14-26 


27-39 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 


సంకీర్తనా ప్రక్రియ 

తత్త్వ సాహిత్యం 

శతక సాహిత్యం 

కథా సాహిత్యం 

నవలా సాహిత్యం 

పరిశోధనా సాహిత్యం 

జీవిత చరిత్రలు 

జానపద గద్య కథా సాహిత్యం 
మియాసాబు కథ 

మొదటి రాజా రామేశ్వరరావు కథ 
పండుగ సాయన్న కథ 

వనపర్తి జిల్లాలో సంస్థానాల సాహిత్యసేవ 
వనపర్తి సంస్థానం 

గోపాలపేట సంస్థాన సాహిత్యసేవ 
ఆత్మకూరు సంస్థాన సాహిత్య సేవ 


వనపర్తిజిల్లా సాహిత్య సంస్థలు 
ముగింపు 


ఉపయుక్త గ్రంథాలు 


WIEN 


40-59 





వనపర్తి జిల్లా చిత్రపటం 


ఘన పురముల్‌ వెలుంగునిట కాంతుల వెల్లెడి కొత్త కోటలున్‌ 
వనములు రంగసాగరము వంటి జలాశయ మాలికా తతుల్‌ 
కననగు సేతు నిర్మితులు కాంతుల నొప్పెడు నెత్తిపోతలున్‌ 
కనుగొన సంపదల్‌ వెలయు కాంచనమీ వనపర్తి స్ఫూర్తియె 


సహజ సంపదలకు ఆలవాలమై వెలుగొందుచున్న వనపర్తి జిల్లా ఉమ్మడి 
మహబూబ్‌నగర్‌ జిల్లాలోభాగం. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర 
అవతరణ అనేకానేక పోరాటల వల్ల, ప్రాణ త్యాగాలవల్ల గౌరవనీయులు, ఉద్యమనేత 
శ్రీ కలువకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలోతెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పోరాడి 
సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు వీలుగా, పాలనా సౌలభ్యం 
కోసం గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ముప్పయి ఒక్క జిల్లాలుగా 
విభజించడం జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాను 
మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలుగా విభజించి 
పరిపాలనను ప్రజలకు చేరువ చేయడం జరిగింది. 

తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడడమే అపూర్వ ఘట్టమైతే, జిల్లాల పునర్‌ 
విభజన మరొక చారిత్రక సందర్భం. అక్టోబర్‌ పదకొండు రెండువేల పదహారున 
విజయ దశమి పర్వదినాన ప్రజల హర్షాతిరేకాల మధ్య రాష్ట్రంలో ముప్పయి ఒక్క 
జిల్లాలు ఏర్పడినవి. అదేరోజు వనపర్తి పట్టణం జిల్లా కేంద్రంగా వనపర్తిజిల్లా ఏర్పడింది. 
రెండు వేల ఎనిమిది వందల పదహారు కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ నూతన జిల్లాలో 
రెండువందల ఎనభై అయిదు గ్రామాలు, పద్నాలుగు మండలాలు, ఒక రెవెన్యూ 
డివిజన్‌ ఉన్నాయి. పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత వంటి ప్రధాన 
పట్టణాలు ఈ జిల్లా పరిధిలోకి వచ్చినవి. 


కొత్త జిల్లాల విభజనతో పరిపాలనా స్వభావం పూర్తిగా మారిపోయింది. 
అజమాయిషి పెరిగి అభివృద్ధి పనులు వేగమందుకున్నాయి. శాంతి భద్రతలు మెరుగు 
పడ్డాయి. 

వనపర్తి జిల్లాకు పూర్వం వనపురి అనే పేరున్నట్లు చారిత్రక ఆధారాలు 
చెబుతున్నాయి. వనాలకు ప్రసిద్ధి చెందిన దీనిపేరు వనపతి నుండి వనపర్తిగా 
రూపాంతరం చెందింది. 


భౌగోలిక స్వరూపం 


వనపర్తి జిల్లాకు తూర్పున నాగర్‌ కర్నూల్‌ జిల్లా, ఉత్తరాన మహబూబ్‌ నగర్‌ 
జిల్లా పశ్చిమాన జోగులాంబ గద్వాల జిల్లా, దక్షిణాన కర్నూలు జిల్లా (ఆంధ్ర ప్రదేశ్‌) 
సరిహద్దులుగా ఉన్నాయి. దీని సరిహద్దు విస్తీర్ణం 2,152 కి.మీ. 
సహజ వనరులు : వనపర్తి జిల్లాలో ఖనిజ నిల్వలు ఎక్కువ. సున్నపురాయి, రంగు 
రాళ్ళు, సాధారణ ఇసుక ఎక్కువగా లభిస్తాయి. చెలక, దుబ్బ నేలలు అధికంగా 
ఉన్నాయి. 
అడవులు : 118,74 చ.కి.మీ. విస్తీర్ణంలో అడవులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 
జిల్లా భూభాగంలో 5.52 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. సామాజిక అడవుల 
పెంపకానికి ప్రభుత్వం 2017లో ఒక యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. దానికోసం 71 
మొక్కలను పెంచే నర్సరీలను ప్రారంభించింది. జిల్లాలో వీటి ద్వారా 88 లక్షల 
మొక్కలు పెంచి, పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. 
చెరువులు-ఆనకట్టలు : వనపర్తి జిల్లాలో చాలా కాలం క్రితమే సప్త సముద్రాల పేర 
ఏడు పెద్ద చెరువులను ఆనాటి పాలకులు తవ్వించారు. ఆనాటి సంస్థాన ప్రజల 
అవసరాలకు తగినట్లుగా వనపర్తి ప్రభువులు సాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. అవి 
నేటికీ ప్రజావసరాలకు ఉపయోగపడుతున్నాయి. గణప సముద్రం, బుద్ధ సముద్రం, 
శ్రీరంగాపూర్‌ చెరువుల వంటి పెద్ద వాటిని తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లుగా 
మార్చేసింది. జూరాల ప్రాజెక్టు ద్వారా ఈ జలాశయాలను నింపి ప్రజల సాగు, 
తాగునీటి అవసరాలను తీర్చుతున్నది. ఈ జిల్లాలో విశిష్టమైన సైఫన్‌ పద్ధతిలో నిర్మించిన 
సరళాసాగర్‌ ప్రాజెక్టు ఉంది. 
జనాభా : చ.కి.మీ.కు 268 మంది జనసాంద్రత కలిగిన ఈ జిల్లాలో2010-11 
సం. లెక్కల ప్రకారం మొత్తం జనాభా 5,77,758 మంది. రాష్ట్ర జనాభాలో ఇది 1.6 


10 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


శాతం. ఇందులో పురుషులు 2,94,833 మందికాగా స్రీలు 2,82,925 మంది 
ఉన్నారు. 
అక్షరాస్యత : జిల్లాలో మొత్తం అక్షరాస్యులు సంఖ్య 2,81,331 మంది కాగా అందులో 
పురుషులు 65. 73% స్త్రీలు &5.27% మంది ఉన్నారు. 
జిల్లా చరిత్ర : చరిత్రకు ఆధారాలు దొరుకుతున్న కాలాన్ని చారిత్రక యుగమంటారు. 
వనపర్తి జిల్లా చరిత్రకు ఆరవ శతాబ్ది నుండి ఆధారాలు కనిపిస్తున్నాయి. అశోకుని 
శిలా శాసనాలు మనకు కర్నూలు ప్రాంతంలో దొరకడంవల్ల వనపర్తి ప్రాంత పాలకులు 
అశోకుని సామంతులుగా, బౌద్దమత అనుయాయులుగా ఉన్నట్లు చరిత్రకారులు 
భావించారు. వనపర్తి జిల్లా మగధ, మౌర్య సామ్రాజ్యాలకు లోబడి గణతంత్ర రాజ్యంగా 
ఉందేది. 

శాతవాహన యుగం పూర్వం తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో 
గణ తంత్ర రాజ్యాలుండేవి. శాత వాహనులు కోటి లింగాలను రాజధానిగా చేసుకొని 
యావత్‌ దక్షిణ భారత దేశాన్ని పరిపాలించారు. ఈ వంశానికి అధ్యక్షుడు సిముకుడ. 
ఇతని కాలం నాణేలు కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల్లో లభించాయి. తెలుగు 
రాజుల మొదటి సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. వనపర్తి జిల్లా శాతవాహన 
రాజ్యంలో అంతర్భాగమే. శాతవాహనులు సామంతులను, మండలాధీశులను, 
దండనాధీశులను నియమించుకొని వనపర్తి ప్రాంతంలోని దుర్గాలను కాపాడుకుంటూ 
పాలించేవారని చరిత్ర పరిశోధకులు బి.ఎన్‌. శాస్త్రి పేర్కొన్నారు. 

బాదామీ చాళుక్యుల సామంతులైన రాష్ట్ర కూటుల పాలనలో కూడా వనపర్తి 
ఉందేది. వీరి పరిపాలన దాదాపు 200 సం.లు కొనసాగింది. వీరి తర్వాత వేములవాడ 
చాళుక్యులు, కళ్యాణీ చాళుక్యులు వనపర్తిని అంతర్భాగంగా చేసుకొని రాజ్యపాలన 
చేశారు. 

తెలంగాణలోని నల్లగొండ, పూర్వపు మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలోని 
నేలకొండపల్లి ప్రాంతం వరకు గల భూభాగాన్ని కందూరి చోడులు క్రీ.శ. 1040 
నుండి 1290 వరకు పరిపాలించారు. వనపర్తి సంస్థానం పూర్తిగా వీరి ఏలుబడిలోనే 
ఉన్నట్లు తెలుస్తున్నది. వీరి రాజ్యంలో పానుగల్లు, ఖిల్లా ఘనపురం ప్రసిద్ధి చెందిన 
పట్టణాలు. 

పద్మనాయకులను బహుమనీలు ఓడించిన తర్వాత బహుమనీల పాలనలోకి 
వనపర్తి సంస్థానం వచ్చింది. ఈ కాలంలోనె అల్లా ఉద్దీన్‌ మహ్మద్‌ షా అనేక కోటలను, 


వనపర్తి జిల్లా నైసర్గిక స్వరూపం 11 


ఆలయాలను ధ్వంసం చేసాడు. అనంతరం ఈ ప్రాంతం కుతుబ్‌షాహీ పాలనలోకి 
వచ్చింది. తర్వాత కొంత కాలం అసఫ్‌ జాహీలు పాలించాక 17వ శతాబ్దం నుంచి 
వనపర్తి ప్రాంతం సంస్థానాల ఏలుబడిలోకి వచ్చింది. 
వనపర్తి జిల్లా సంస్థానాలు : వనపర్తికి సంస్థానాల ఖిల్లాగా పేరుంది. వనపర్తి జిల్లాగా 
ఏర్పడ్డాక ఆత్మకూరు, గోపాల్‌పేట, అమరచింత, మానాజిపేట, చంద్రగడ్‌ 
సంస్థానాలతోపాటు జటప్రోలు సంస్థానంలో కొంత భాగం వనపర్తి జిల్లాలో 
అంతర్భాగమైంది. వనపర్తి జిల్లా సంస్థానాలు దాదాపు 400 ఏళ్ళు పరిపాలన 
కొనసాగించాయి. 1948 సెప్టెంబర్‌ 17 వరకు స్వతంత్ర రాజ్యాలుగా వనపర్తి, 
ఆత్మకూరు సంస్థానాలు పరిపాలన కొనసాగిస్తే, గోపాల్‌పేట, మానాజిపేట, చంద్రగడ్‌ 
సంస్థానాలు 200 ఏళ్ళ పరిపాలన కొనసాగించి తదనంతరం అంతమైనట్లు 
తెలుస్తున్నది. వనపర్తి, ఆత్మకూరు, గోపాల్‌పేట, మానాజీపేట సంస్థానాలు రెడ్లకు 
చెందినవి. చంద్రగడ్‌ సంస్థానం బ్రాహ్మణులకు సంబంధించినది. వనపర్తి రాజులు 
స్వయంగా సూగురు సిక్కాల పేరుతో నాణేలు ముద్రించి పరిపాలన కొనసాగించారు. 
ఇవి నిజాం కాలంలో కూడా నిజాం నాణేలతో పాటు చలామణిలో ఉండేవి. 
సంస్కృతి-సంప్రదాయాలు : వనపర్తి జిల్లాగా ఏర్పడినప్పటినుండి సామాజిక, ఆర్థిక 
రంగాలలో, విద్యారంగంలో అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్నది. గతంలో 
ఆర్థిక, పారిశ్రామిక, విద్యారంగంలో కొంత వెనకబడి ఉండేది. అయినా సంస్కృతీ 
సంప్రదాయాల్లో అన్ని జిల్లాల్లాగా ముందంజలోనే ఉంది. వనపర్తి సంస్థానాధీశుల 
కాలంలోనే ఈ ప్రాంతంలో గొప్ప సాంస్కృతిక విప్లవం వచ్చింది. ఆనాటి నుండి నేటి 
వరకు ఆ వారసత్వం కొనసాగుతూనే ఉంది. రెండవ రాజా రామేశ్వరరావు కాలంలో 
నిమ్న జాతుల వారికి తమ సంస్థానంలో తగిన పదవులు, సహపంక్తి భోజనాలు, 
బాల్య వివాహాల రద్దు వంటి సంస్కరణలు చేపట్టారు. వీరిని తెలుగు ప్రాంతంలో 
మొట్ట మొదటి సంస్మర్తలుగా సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. 

అన్ని ప్రాంతాల మాదిరిగానే సంప్రదాయ బద్ధంగా పండుగలు, వేడుకలు 
వివిధ మతాచారాల ప్రకారం జరుపుకొంటారు. ప్రజల మధ్య ఏవిధమైన వైషమ్యాలు 
లేని శాంతి జీవనానికి ఈ ప్రాంతం పెట్టింది పేరు. 
వనపర్తి జిల్లా జాతరలు : ఈ జిల్లాలో జాతర్లకు, ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత 
ఉంది. గోపాల్‌పేట జాతర, కేశంపేట జాతర, శ్రీరంగాపురం, రాజనగరం, పెద్దగూడెం, 
కానాయపల్లి, అమడబాకుల, కొమ్ముగట్టు, రాజపేట జాతర్లు స్థానికంగా సు ప్రసిద్దాలు. 


12 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


300 ఏళ్ళ నుండి చెప్పుకోదగ్గ జాతర్లలో శ్రీరంగాపురం రంగస్వామి జాతర, ఆత్మకూరు 
పరమేశ్వర స్వామి జాతర, రాజనగరం జాతర ప్రసిద్ధి చెందినవి. అట్లే అమరచింతలో 
జరిగే షేక్‌ సయ్యద్‌షావలి ఉర్సు ముఖ్యమైనది. పానుగల్లు జాతర, ఈదయ్య జాతర, 
వీపనగండ్ల పాముకాటుజాతర, బెక్కం మఠం రామయ్య జాతరలు చెప్పుకోదగ్గ ఉ 
త్సవాలు. 

కళలు : వనపర్తి ప్రాంతం కళారంగంలో ప్రత్యేకమైనది. సంస్థానకాలంలో సంస్కృతాంధ్ర 
కవులను పోషించడమేగాక వేద శాస్త్ర పండితులను, సంగీత, నృత్య కళా నిపుణులను 
సత్కరించి, విజ్ఞాన వినోదాలకు చేయూతనిచ్చిన చరిత్ర ఉంది. వనపర్తిలో తోలు 
బొమ్మలు, బుట్ట బొమ్మలు, పగటి వేషాలు, ఎలుగుబంటి, పులివేషం, కోలాటం, 
భజనల వంటి కళారూపాలు విరాజిల్లినాయి. 

దర్శనీయ స్థలాలు : వనపర్తి జిల్లాలో దర్శనీయ స్థలాలు అనేకమున్నాయి. ప్రధానంగా 
తిరుమల కొండమీది ఆలయాల నిర్మాణాల్ని పోలిన శ్రీరంగాపూరులోని శ్రీరంగనాయక 
ఆలయం మూడువైపుల జల కళతో ఆకట్టుకుంటున్నది. వనపర్తికి ఐకాన్‌ అనదగిన 
రాజభవనాన్ని ప్రస్తుతం విద్యారంగసేవకు వినియోగిస్తున్నారు. అట్లే ఘనపురం కోట, 
బుద్ధ్దారం గండి ఆంజనేయ స్వామి దేవాలయం, ఎర్రగట్టు ఆంజనేయస్వామి 
దేవాలయాలు చూడదగినవి. 


ఈడణమెడ్సుల 


వనపర్తి జిల్లా నైసర్గిక స్వరూపం 13 


2. ప్రాచీన సాహిత్య చరిత్ర 


ప్రస్తావన 


మొత్తం నిజాం రాజ్యంలో పేరేన్నికగన్న సంస్థానం వనపర్తి సంస్థానం. ఈ 
సంస్థాన మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి (క్రీ శ. 1510) ఇతను కర్నూలు జిల్లా జనుపల్లి 
ప్రాంతంలో జన్మించాడు. పానుగంటి సీమ (సూగూరు-వనపర్తిలో రాజ్యాన్ని 
స్థాపించాలన్న కోరికతో వచ్చి పాతపల్లిలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఎన్నో 
వ్యాపారాలు చేసి సూగూరు రాజధానిగా ఒక సంస్థానాన్ని స్థాపించారు. తర్వాత 
రామకృష్ణారావు సూగూరు నుండి రాజధానిని వనపర్తికి మార్చాడు. అప్పటి నుండి 
వనపర్తి సుస్థిరమైన సంస్థానంగా వెలుగొందింది. వీరకృష్ణారెడ్డి తర్వాత అతని పెద్ద 
కుమారుడు వెంకట కుమార గోపాలరావు, పెద్ద వెంకటరెడ్డి, ఇమ్మడి వెంకటరెడ్డి, 
అష్టబహిరి గోపాలరావు, సవై వెంకట రెడ్డి, గోపాలరావు, నాల్గవ వెంకటరెడ్డి, 
గోపాలరావు, మొదటి రామకృష్ణారావు, మొదటి కామేశ్వరరావు, ద్వితీయ రామకృష్ణారావు 
ద్వితీయ రామేశ్వరరావు, కృష్ణదేవరావు, తృతీయ రామేశ్వరరావు తదితరులు వనపర్తి 
సంస్థానాన్ని వరుసగా పరిపాలించారు. నాలుగు శతాబ్దాల ఈ సంస్థానం క్రీ.శ. 
1510 నుండి క్రీ.శ. 1948 వరకు కొనసాగింది. 

ఈ సంస్థానంలోని ప్రభువులు లలిత కళలను పెంచిపోషించారు. అనేక 
మంది కవి పండితులను ఆదరించి సాహిత్య వికాసానికి దోహదంచేశారు. తరచుగా 
పాండిత్య చర్చలు, విద్వత్‌సభలు, కవితా గోష్టులు నిర్వహించి కవులను శాలువాలతో 
రూ. 116/-లతో ఘనంగా సత్కరించి బిరుదులు ప్రదానం చేసేవారు. 

ఈ సంస్థాన పాలకుల్లో ఒకరైన అష్టభాషా బహిరి గోపాలరావు స్వయంగా 
కవి, పండితుడు. ఇతడే ఈ సంస్థానపు మొదటి రాజకవి. సంస్కృతాంధ్రాలలో ఎన్నో 
కావ్యాలు రచించాడు. ఇతనికాలం నుండే సాహిత్య పోషణ జరిగినట్లు చరిత్ర 


14 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


చెబుతున్నది. అట్లే రాజా మొదటి రామకృష్ణారావు జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప పండితుడు. 
సంస్థాన ప్రభువులు జాతర్ల సందర్భంగా రెండు వేలమంది కవి పండితులను 
ఆహ్వానించి సత్మరించేవారు. దేశంలోని సుప్రసిద్ధ పండితులు ఈ సంస్థానానికి వచ్చి 
తమ పాండిత్యాన్ని ప్రదర్శించి సత్కారాలు పొందేవారు. ఈ సంస్థానం వారు ఆనాటి 
నిజాం రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా తెలుగు ప్రింటింగ్‌ ప్రెస్‌ను వనపర్తిలో 
బ్రహ్మవిద్యా విలాస ముద్రాక్షరశాల” పేరుతో ఏర్పాటు చేసి ఎన్నోగ్రంథాలను 
ముద్రించారు. (కీ.శ. 1870 నుండి 1923 వరకు ఈ ప్రింటింగ్‌ డ్రెస్‌ పనిచేసింది. 

ఈ ప్రింటింగ్‌ ప్రెస్‌ ద్వారా నన్నెచోడడని కుమార సంభవం, క్రీఢాభిరామం, 
నీతిసార ముక్తావళి, అనర్థరాఘవం, ప్రబంధ మణి భూషణం వంటి ఎన్నో అమూల్య 
(గ్రంథాలను ముద్రించారు. క్రీ.శ. 1510 నుండి 1948 వరకు పూర్వ సంప్రదాయాల 
ప్రకారం న్యాయమైన పరిపాలన చేశారు. కవి పండితులను సత్మరించి మడి మాన్యాల 
నెన్నో దానం చేశారు. 

ఈ సంస్థానం ప్రముఖులను ఆస్థాన కవులుగా, మరికొందరిని ఆశ్రితకవులుగా 
గుర్తించి పోషించింది. 


సంస్థాన కవులు 


“అష్టభాషాబహిరి” గోపాలరావు : ఇతడు 1654-1676 ప్రాంతం వాడు. వనపర్తి 
సంస్థాన మూలపురుషుడు జనుంపల్లి వీరకృష్ణారెడ్డికాగా సంస్థాన కవులలో ప్రథమంగా 
పేర్చొన దగినవాడు గోపాలరావు. ఇతనికి 'అష్టభాషాబహిరి' అని బిరుదు ఉంది. 
ప్రభువు ఇంటి పేరు, ఇతని ఇంటి పేరు జనుపల్లివారు కావడంతో ఒకే గ్రామం 
వారని, ఒకే కుటుంబానికి చెందిన వారు కావచ్చును. గోపాలరావు తెలుగు, 
సంస్కృృతంతో పాటు ఎనిమిది భాషలలో పండితుదని తెలుస్తున్నది. అందుకే వీరికి 
అష్టభాషా కోవిదుడనే బిరుదు వచ్చింది. ఇతను రెడ్డి కులస్తుడే. ఇతను పరాక్రమ 
వంతుడగుట చేత 'బహిరి” బిరుదు పాండిత్యానికి ముందు చేరింది. ఇతను సంస్కృత 
కావ్యాలు రచించాడు. శృంగార మంజరి బాణం, రామచంద్రోదయం వంటి కావ్యాలు 
మాత్రమే దొరుకుతున్నాయి. తెలుగు కావ్యాలు అనేకం రాసినా అవి అలభ్యం. వీరికే 
“షట్టర్శినీవల్లభుడు” అనే మరో విరుదుకూడా ఉంది. 


ప్రాచీన సాహిత్య చరిత్ర 15 


రాజా పలాయిత వసూత్మర మస్యహృత్వా 
వ్యావృణ్వతే జగదమీ హి తమః కిరాతాః 
అభ్యైత! జాగృత! జనా! తి తామ చూడా! 
కూజన్తి పక్షపటహా నభి నాద యన్తః॥ 
(శృంగార మంజరీ భాణము - 387) 


పెన్లులూరి వెంకటాద్రి : ఇతను 16వ శతాబ్దంవాడు. మన అష్టభాషాబహిరి 
గోపాలరావుకు సమకాలికుడు. లింగన మంత్రి, గౌతమంబల మూడో సంతానం. 
వీరి తాతల కాలం నుండే ఈ సంస్థానంలో అమాత్యులుగా చలామణి అయ్యారు. ఈ 
కవి రచనలు రామోదాహరణం, భువన మోహినీ విలాసం, లాలుకోట వేంకటేశ్వర 
శతకం, రఘనాయక శతకం మనకు లభిస్తున్నాయి. ఇతను రాసిన రామోదహరణ 
కావ్యం జిల్లాలో మొదటి ఉదాహరణ కావ్యం. 


వేసాలు ధర్మాలు వేయిగూయగవచ్చు 
చెయ్యెత్తి యొకవీసమియ్యరాదు 
గరిడిలో సాధన మెజుపు జూపగవచ్చు 
కలనిలో చక్కన నిలువరాదు 
అచ్చంపునేమంబు జెప్పగా వచ్చును 
తడయ కొక్కటినైన నడువరాదు 
కాశీగయా వారణాసి మేలనవచ్చు 
పొసగ పొన్నూరికి బోవరాదు 


తనువు నిత్యంబుగాదని యనగవచ్చు 

కడుపు గూటి దురాశ దావిడువరాదు 

లాలుకోట పురీవాస లలితహాస 

విబుధలోకేశ భవనాశ వేంకటేశ 
నృసింహకవి (పైగడరాజు : 18వ శతాబ్దం పూర్వార్థంలో ఉన్నకవి. ఇతని జన్మస్థలం 
తూంకుంట ఇతని తమ్ముడు చెన్నకృష్ణకవి. ఇద్దరూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం 
చేసిన వారే. 'శ్రీకృష్ణవిజయం' అనే ఆరు ఆశ్వాసాల ప్రౌఢ ప్రబంధాన్ని రచించాడు. 
ఇంకా నృసింహ విలాసమనే ద్విపద కావ్యాన్ని గుట్టల నరసింహ శతకాన్ని రచించాడు. 


16 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


గురుతర ఖేయతోయనిధి మీర గభీర జల ప్రకాండముల్‌ 
సురుచిర శక్తిజొచ్చి ఫణిలోక మధో భువనంబుజేయగా 
నురగ కులంబులెల్ల విషయుక్తత మించగ తద్విముక్తికై 
సరసిజసంభవుండు సరసశ్వసనాశుల జేసెనిచ్చలున్‌ 
(శ్రీకృష్ణ విజయము) 


చెన్నకృష్ణకవి పైగడరాజు : వనపర్తి సంస్థానంలో ప్రాచీన కవుల్లో పేర్కొన దగినవాడు 
చెన్నకృష్ణకవి (పెగడరాజు. ఇతను 156వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని తండ్రి 
(ప్రైగడరాజు చింతామణి, ఇతను సావిత్రి చరిత్ర, యాదవ భారతీయం అనే కావ్యాలను 
రచించాడు. వీటిలో యాదవ భారతీయం ద్వర్థికావ్యం, సావిత్రి చరిత్ర ప్రబంధం. 
దీనికి సువ్వాల ప్రబంధమని పేరు. భారతంలోని కథలను రక్షించుకోవడానికి వీలుగా 
జానపదులకు 410 సువ్వీలలో ఈ కథను రచించాడు. సువ్వీ, సువ్వాలు పర్యాయ 
పదాలు. దంచే పాటలు. ఇది యక్షగాన ప్రక్రియలో ఉంటుంది. శ్రీకృష్ణ విలాసం 
అనే కావ్యం శ్రీకృష్ణుని యొక్క వేణునాదాన్ని వర్ణించే ప్రబంధం. కథావస్తువు కొత్తది. 
ఆరు ఆశ్వాసాలు (గ్రంథమిది. భాగవతంలోని రుక్మిణీ పరిణయాన్ని భారతమందలి 
చిత్రాంగద పరిణయ గాథని యాదవ భారతీయ ద్వర్థికావ్యంగా మలిచాడు. దీనిలో 
శృంగారమే ప్రధాన రసం. 


సుకల విపంచిమీట విని చొక్కి విధాత కవుంగులింపుచో 
నొకపరి ముద్దుపెట్టి సతి యొక్కట ముద్దులు నాల్లు బెట్టగా 
నొకటికి నాల్గు చుంబనము లొప్పునటే యని నవ్వువాణి వా 
యక జనుపల్లి వల్లభ ధరాధిపు సూక్తుల బ్రోచు గావుతన్‌ 
(యాదవ భారతీయము) 


బోయనపల్లి కుమార వేంకటరాయలు : పానుగల్లు కోటకుచెందిన పద్మనాయక ప్రభువు 
బోయనపల్లి కుమార వేంకటరాయలు కవి పండిత పోషకుడే కాక కవికూడా. వీరు 
“ద్రౌపదీ కళ్యాణం”, అనవద్యా విశంకటుడు” అనే కృతులను వెలువరించారు. వీరిది 
శబ్బాలంకారశైలి. 

అత్తానురామానుజాచార్యుడు : ఆచార్య బి.రామరాజు పేర్కొన్నట్లు వీరు 16వ శతాబ్దం 
తరువాతివాడు. కురవంజి ప్రక్రియకు సంబంధించిన 'రుక్మీణికళ్యాణ) కథను 24 
తాటాకులలో యక్షగానకృతిగా రచించాడు. 


ప్రాచీన సాహిత్య చరిత్ర 17 


వీరరాఘవాచార్యులు : ఇతనిది కడపజిల్లా. వనపర్తి సంస్థానంలో (1774-883) 
మధ్యకాలంలో ఉన్నాడు. ఇతను వ్యాస భాగవతానికి “భాగవత చంద్రిక” పేరుతో 
వ్యాఖ్యానం రాశాడు. ఇది వీరరాఘవీయవ్యాఖ్యగా ప్రసిద్ది. 

సురపురము కేశవయ్య : ఇతను ఆత్మకూరు సంస్థాన కవులలో ముఖ్యుడు. ఇతడు 
1760 ప్రాంతంవాడు. ఈతని నిరోష్ట్ర రామాయణము ప్రాఢకావ్యం. ఇది పూర్తిగా 
దొరుకలేదు. 


తతహర్ష సంధాత ధాతం గనిన తండ్రి 
తండ్రి నేచెడి కందె దగలదంట 

దంటనందని దాని దానినేలిన చక్రి 
చక్రి చక్రేశ నిశ్చల శయహరి 

యహరీడ్హృ ణిదహారి హారియైన సశక్తి 
శక్తి రాజిత దైత్య జాలదండి 

దండి గాదిలి దారి దారిద్ర్య తృణ కీలి 
కీలి నేత్రాశ నిక్షీర కీర్తి 


కీర్తిత జటి హృన్నీర జాక్షీణ హేళి 

హేళిమై తనగతి గాన నీనియయ్య 

యయ్యతి నిధిచే నాకిట నలర నాయ 

నాయనం దాక నీకేల యన్నచాల (2 - 204 


ఏదుట్ల శేషాచలుడు : ఇతను ఖిల్లా ఘనపురానికి చెందినవాడు. ఇతను “సంగీత 
సాహిత్య భారతశాస్తాది సకల కళాప్రవీణుడు” అని పింగలి సూరన పేర్కొన్నాడు. 
ఇతని రచనలు జగన్నాటకం, సింగపట్టణ నృసింహ శతకం, ఈ శతకం సీసపద్యాలతో 
కూడినది. 

అర్చకం అయ్యమాచార్యులు : ఇతనిది పెద్దమందడి. వనపర్తి సంస్థానకవి. 1820-90 
మధ్యకాలం వాడు. ఇతను చెన్నకేశవవిలాసం, గద్వాల చెన్నకేశవ శతకం, రామేశ్వర 
విజయం, ఆంధ్రకాలామృతం రచించాడు. ఇవి అలభ్యాలు. ఆంధ్ర భాగవతానికి 
రాసిన టీకా గ్రంథం మాత్రమే ముద్రితం. 


18 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


అర్చకం పెరుమాళ్ళాచార్యులు : ఇతను “వివేక విజయము” ముద్రితం. 'స్వాంత 
ప్రబోధనం' (మకుట రహిత శతకం), సుయోధన ఘోషయాత్ర, పింగళకృతులు ఇవి 
(ప్రస్తుతం లభించడంలేదు. 


మాయకులోనుగాక మది మాధవు పాద కుశేశయంబులన్‌ 
బాయక నాశలోబడక భక్తి దలిర్బగ లోక ధర్మముల్‌ 
జేయుచు జ్ఞాన మార్గమును జేరిన సద్గుణుడౌ వివేకునిన్‌ 
శ్రేయ మొసంగి బ్రోవుత బ్రసిద్ధుడు రాముడు మంగళంబునన్‌ 
(వివేక విజయము) 


హోస దుర్గము కృష్ణమాచార్యులు : రాణీ శంకరమ్మ కాలంలో వనపర్తి సంస్థానంలో 
ధర్మాధికారి. ఇతను “ఉత్తర రంగ మహాత్యం, 'శ్రీరంగనాథ సుప్రభాతం’, రామేశ్వర 
విజయంి, “నృసింహ విలాసం), “సూర్యోపరాగ దర్పణం” వంటి శతాధిక రచనలు 
చేసిన విద్వత్మవి సార్వభౌమ, కవి గండభేరుండ బిరుదులు పొందారు. 


పరకాల గురువర్యపాదసేవా మహి 
మప్రాప్త కావ్య నిర్మాణ చణుడ 
ప్రత్యగ్ర దుర్గంబు వాసమై తగువాడు 
కవి ఘటా సార్వభౌమ విభవుండ 
కృష్ణనాముడనైన యేను భవ్యంబైన 
నీ కావ్యరత్నమింపెసగ జేసి 
శ్రీరాట్సవై బహిరీ బహదర్శుఖి 
బిరుద సీతారామ నరవరునకు 


కృతియిడ నతని విద్వాంసులెల్ల నేన్లు 
పైనినెక్కించి తూర్యరవములు వెలుగ 
కలిఘటా గండ భేరుండ గరిమనొసగి 
వీధినూరేగ జేసిరి వేడ్మమెరయ (5-153) 

(శ్రీనివాస విలాస ప్రబంధము) 
హోస దుర్గము శ్రీనివాస రాఘవాచార్యులు : వీరు వనపర్తి రాణి శంకరమ్మ కోరిక 
మేరకు వీరరాఘయవ్యాఖ్యకు పీఠిక రాశారు. ఆచార్య వైభవం, స్వభావపద్ధతి ఇతని 
సంస్కృత రచనలు - వీరు వేదాంత జ్యోతిష వైద్యశాస్త్ర ప్రవీణులు. 


ప్రాచీన సాహిత్య చరిత్ర 19 


హోసదుర్గం కృష్ణమాచార్యులు : ఈయనది వనపర్తి జన్మస్థానం. శ్రీనివాస సుప్రభాతం 
- ప్రసన్నానందలహరి నవరత్నమాల, శ్రీకృష్ణ పంచ రత్నమాల, శ్రీహయగ్రీవ వదన 
ప్రాబోధిక స్తుతి మొదలైన సంసృృతలఘు రచనలు చేశాడు. 
అమరచింత (జోషి) రామచంద్రకవి : మొదటి రామేశ్వరరావు, శంకరమ్మల కాలంలో 
వనపర్తి ఆస్థానకవి. వీరు జలక్రీడలు, జ్యోతిషఫల గ్రంథం రచించారు. 
అమరచింత పద్మనాభయ్య : వీరు సంస్కృతంలో ప్రౌఢకవి. వీరినీతి పద్యాలు గోలకొండ 
కవుల సంచికలో 'చంద్రగిరీశ శంకరా” అనే మకుటంతో ఉన్నాయి. “'చందగిరీశశంకరా” 
అనే మకుటంతో రాసిన ప్రతి నీతి పద్యంలో నీతి, సామెత కనిపిస్తాయి. వారిరచనలో 
మచ్చుకోపద్యం. 

పొందుగ ధర్మశాస్త్రముల పోకడ మూర్చులకెంత చెప్పినక 

విందురె! యూరబందులకు వేడ్క మీరగ భక్షభోజ్యముల్‌ 

ముందర బెట్టిన తినునె!మోదముజెందునె! చెందబోడురా 

కేందు యశో విలాస జగదీశ్వరా చంద్రగిరీశ శంకరా! 


వేములరామభట్టు : ఇతను 'గౌరీవిలాసం' అనే కావ్యాన్ని రచించాడు. ఖిల్లా గణపురం 
మండలం కమాజిపురం ఈయన స్వగ్రామం. తండ్రి లక్ష్మీనరసయ్య. వీరి ఇంటిపేరు 
వేముల. గుంపోలు రామలింగ సుప్రభాతం, కందూరు రామలింగేశ్వర భజన కీర్తనలు, 
శారదాజణుకులు (విరాటపర్వం) వీరి ఇతర రచనలు. తూము పరశురామారెడ్డి కోరిక 
మేరకు రామాభట్టు గౌరీవిలాసాన్ని రచించాడు. 


తారకాదామంబు తారకాస్తోమంబు 
మణిపతకంబు ద్యుమణియుగాగ 
పనిమాలికలు పుష్పక విమాలికలుగా స 
దాళి చయంబు రోమాళిగాగ 
చంద్రచందన కాంతి చంద్రమండలముగా 
నెరితెలిపైట వెన్నెలయు గాగ 
నంసచక్రంబులు హంస చక్రంబుగా 
రేఖ దివ్యారుణ రేఖ గాగ 


20 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


గబ్బి చన్లవ తొల్కడ గుబ్బలులుగ 
రెంట నైక్యంబుగా వినియుంట జేసి 
తత్తనువు మధ్యముననే సత్సథము దోప 
నలుగునూరె నొకర్తు వన్నెలు దొలంక 
(గౌరీ విలాసం 6-51) 


q+u%E 9 | * * 5A T: ఇతను వనపర్తి సంస్థానంలో విద్వత్తు పరీక్షకుడు. 
ప్రతి ఏటా కాశీ, నవద్వీపాలకు వెళ్ళి పండిత చర్చల్లోపాల్గొనేవాడు. దశావతార స్తుతి 
మొదలైన శ్లోకాలు రచించాడు. 

పాకనాటి గణపతిరెడ్డి : ఇతను గోనబుద్దారెడ్డి వంశీయుడు. “గోపాల విలాసం” అనే 
యక్షగానాన్ని రచించాడు. 

బుక్కపట్నం రాఘవాచార్యులు : ఇతను గోపాలపేట్‌ సంస్థానంలోని కవి, పండితుడు 
గొప్ప వ్యాకరణ విద్వాంసుడు. 

బుక్కపట్నం రామచంద్రకవి : 1893 కాలంలో గోపాలపేటలో జీవించారు. ఇతను 
శతావధాని. బబ్రువాహన, సురుచి, సత్యరామ వ్రతకల్పము, లక్షణ పరిణయము, 
ఉమామహేశ్వర వ్రతకల్పం, నాగ్నజితీ పరిణయము వంటి రచనలు ముద్రితాలు. 
ఆనంద రామాయణము చాలా ప్రసిద్ధం. ఇది తెలుగు విశ్వవిద్యాలయం వారిచే 
ముద్రితం. ఈయన “చిక్కదక్మీయం, శబ్దబ్రహ్మల పరిహాసం” అనే యక్షగానాలు 
రచించాడు. 


శారదనీరదాది ఘనసార సుధాకర హీరహార మం 
దార సుధాంబురాశి సమతన్‌ గడుమించిన దేహకాంతితో 
సారస సంభవాంకమున సంతతమున్‌ వెలుగొందుచున్న యా 
భారతి నా(శ్రయించెద నభుంగుర మంగళవృద్ధికై తగన్‌ 
(ఆనంద రామాయణం) 


బుక్కాపంచాక్షరి ఏ రాజనగరం వాస్తవ్యుడు బుక్కాపంచాక్షరి. తన గురువు కథను 
“గురుభక్త విజయం” పేరుతో మూడు ఆశ్వాసాల హరికథగా రచించారు. దీనికి 
ఉమామహేశ్వర సంవాదమని మరో పేరు ఉంది. 

తూము రామచంద్రారెడ్డి : తూము రామచంద్రారెడ్డి “శ్రీ అలుమేలు మంగా పరిణయం” 
అనే ప్రొఢ ప్రబంధాన్ని రమాశతకాన్ని రచించాడు. 


ప్రాచీన సాహిత్య చరిత్ర 21 


తూముకులాబ్ది చంద్రుడు విధూత పురాకృత కల్మషుండు శ్రీ 
రామపదాబ్ద భక్తుడు దురంత పరాక్రమ శత్రుగోత్రసు 
త్రాముడునైన రామవసుధా వరపుత్రుడు రామచంద్రుడన్‌ 
హేమసమాన పద్యశతమిచ్చితి నీకు గణించుమా రమా! 
(రమా శతకము - 108) 


రాముని కర్పితంబుగ విరాజిత దివ్యధునీ తరంగ వి 

(భామణ భావుకోచ్చయ విభాసుర వాక్కు సుమ ప్రబంధమున్‌ 

దామము గూర్చి భక్తి పరతంత్ర మనీషుడవై యొసంగు మీ 

యా మహి తాత్ముడిచ్చును మహాద్భుత సంపద లిష్టసిద్ధిగాన్‌ 
(అలమేలుమంగా పరిణయము, 1-52) 


పల్లా వెంకట కృష్ణయ్య : ఇతనిది గోపాలపేట మండలం ఏదుట్ల గ్రామం. సంస్కృతాంధ్ర 
భాషల్లో పండితుడు. ఇతని రచన “జాతక విషయం” అముద్రితగ్రంథం. వనపర్తి 
సంస్థాన రహస్యాలు ఇందులో ఉన్నాయంటారు. వీరివి కొన్ని శ్లోకాలు, పద్యాలు 
లభిస్తున్నాయి. 

పల్లా చంద్రశేఖర శాస్త్రి : ఇతనిది కేతేపల్లిగ్రామం ఇతని రచనలు రసనిరూపణం, 
శంకరపూజ, సవినాయక నవ(గ్రహార్చన పద్ధతి. 

విక్రాల నరసింహాచార్యులు : రాజనగరం గ్రామానికి చెందినవాడు. ఈ కవి ముద్రిత 
రచనలు భారతీస్తుతి, కళ్యాణి, మాలతీ మాధవము. కురు సంధానము, దూతాంగదము 
(నాటకం) జగన్నోహన బాణము అముద్రిత కావ్యం. 


చదువానాస్తి సుశీలమా నహి గుణజ్ఞత్వంబు దూరంబు దు 
ర్మదమా ఎక్కుడు సత్యమా గగన చిత్రంబచ్యుత ప్రార్థనా 
స్పదమా కాదు మనంబు సాధు గుణమా వంద్యా కుమారాయతన్‌ 
బధిరా శష్మసమంబు లీకు పురుషాభ్యాసంబులే భారతీ! 
(భారతీస్తుతి) 


పాతకోట పుల్లయ్య : వనపర్తివాడు. ఇతని రచన “బ్రహ్మోత్తర ఖండం”. అది లభించడం 
లేదు. దీని ప్రస్థావన 1965 అక్టోబర్‌ భారతి సంచికలో ఉంది. 
చుక్కాయపల్లి సింగరాచార్యులు : ఇతను శ్రీరంగాపురం నివాసి. ఆశుకవి, జ్యోతిష్య 


శాస్త్రవేత్త, వాస్తు విద్యానిపుణులు. 


22 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


ఓరుగంటి రామయ్య : ఖిల్లా ఘనపురంకు చెందిన వీరు శారదా భారతం” (విరాట 
పర్వం) రాసినట్లు తెలుస్తున్నది. 
కాకునూరి శేషయ్య, పానుగంటి అనంతరామయ్య : వీరిద్దరు జంట కవులు. వీరిది 
గోపాల్‌పేట, వదినా మరదళ్ళను పాత్రలుగా చేసి “అమ్మక్క తిమ్మక్క సంవాదం” పేర 
మంజరీ ద్విపదలో వ్యంగ్యకావ్యం రాశారు. 
నందవరీకం కృష్ణయ్య : వనపర్తి వాస్తవ్యుడైన ఇతని 'దేశ్యాంధ్రనామ సంగ్రహము” 
నిఘంటువును రచించాడు. 'వేదోపన్యాససారము' అనే రచన ముద్రితం. 
చింతామణి సింగరాచార్యులు : ఈ వంశంలో మొదటివాడైన చింతామణి ఆచార్యుల 
సోదరుడు సింగరాచార్యుడు శంకరం పేటనివాసి. ఇతని రచనలు చక్రాచల మహత్యం, 
జయప్రదా పరిణయము మొదలైనవి. ఇది అలభ్యాలే. 
తిరుమల బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు : వీరు ఆత్మకూరు సంస్థాన ఆస్థానకవి. 
సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషాకోవిదుడు. మైసూరు మహారాజు ఇతని పాండిత్యాన్ని 
మెచ్చుకుని బాలసరస్వతి” అనే బిరుదునిచ్చారు. 'తర్మతీర్ధ' అనే బిరుదుకూడా వీరికి 
ఉంది. వీరు తమ పాండిత్య ప్రతిభను చాటుతూ ఉత్తర భారత దేశంలోని అనేక 
సంస్థానాలలో జైత్రయాత్ర చేశారు. 'ఘంటా శతశ్లోకకవి” బిరుదును పొందారు. 

తిరుపతి వేంకట కవులు ఆత్మకూరు సంస్థానాన్ని సందర్శించినప్పుడు శాస్త్ర 
వాదంలో వారిని ఓడించినట్లు జనబాహుళ్యంలో ఉంది. వీరి రచనలు 1. నంజరాజ 
చంపూః, 2. దుర్మద నిర్మథనమ్‌, 3. జాంబవతి పరిణయమ్‌, 4. తత్వ మార్తాండ 
ప్రభామండలం, 5. రాజశేఖరచరితమ్‌, 6. సురపుర వేంకట గురుచరితమ్‌, 
7. శతభంటావధానమ్‌, 8. శ్రీనివాస విలానః, 9 వీరశైవ శిరస్థాడనమ్‌, 
10. దుర్విగ్రహనిగ్రహమ్‌, 11. రాజవంశ రత్నావళి, 12. లక్ష్మీ సరస్వతి దండకమ్‌, 
18. విష్ణుస్తుతివ్యాఖ్యా, 14. రహస్య త్రయ సారార్థః 15. గంగాస్తుతిః, 16. ఆంగ్లేయ 
జర్మనీ యుద్ధ వివరణమ్‌, 17. ప్రపతీపదవి, 18. దశావతార స్తోత్రము, 
19. విజయదశమి నిర్ణయః, 20. కిరీటి వెంకటాచార్య విజయ వైజయంతీ నాటకం, 
21. హయగ్రీవ పంచశత్‌, 22. సరకేసరిస్తుతిః. 

ఆసర్వం సృృతమద్య మారిష సఖే యత్తర్మతీర్థా భిధ 

(శ్రీమాన్‌ బాలసరస్వతీ బిరుద భాక్‌ సంభావ్యతా మగ్రణీః 

నిశ్శంకం ఘటికాశతం కవయితా నిస్తంద్ర కీర్తిచ్చట 

(శ్రీవాసార్య మహాకవి ర్విజయతే భూమండలీ భూషణమ్‌. 


ప్రాచీన సాహిత్య చరిత్ర 23 


తిరుమల బుక్కపట్నం నరసింహాచార్యులు : ఇతను జాతక విద్వన్మణి వేంకటాచార్యుల 
కుమారుడు. ఇతనికి కవితార్మిక బిరుదు ఉంది. కవన వైభవము, దిగ్విజయయాత్ర, 
బుధరాజు సందర్శనము, విలాస తరంగిణి, ఆత్మకూరు సంచికా సారము, ఆంధ్ర 
వాచక (5వ తరగతి) విమర్శనము. ముగ్గురు తెలుగు ఎం.ఏ.ల పన్నుగడ వంటి 
రచనలు చేశారు. 

చినతాతాచార్యులు : వీరు 'విశ్వగంగాధరం” పేర ఒక సంస్కృత గ్రంథం రాశారు. 
తిరుమల బుక్కపట్నం రంగాచార్యులు : ఇతను చిత్ర కవితా ప్రవీణుడు. తిరుపతి 
వేంకటకవులను ఎదురించాడు. రంభోశ్వరీయ ప్రబంధము, సోత్రాలు, చాటువులు 
రచించారు. 

దీక్షితుల పాపాశాస్త్రి : వీరు యక్షగాన రచనలో దిట్ట. చెంచునాటకం (యక్షగానం) 
హనుమత్‌ శతకము రచించారు. 1882లో ఇది ముద్రితం. 

దీక్షితుల నరసింహశాస్త్రి : వీరు లక్షణ పరిణయము, సుభాషిత కంఠహారము, 
సత్యనారాయణ వ్రతకల్పం, శ్రీ రంగోత్సవ వరమాలిక, విదురాశ్వక్థక్షేత మహత్యము, 
పారువేట పద్యాలు ఇతని రచనలు. చెంచుకథ వీరి యక్షగానం. ఇందులో కురుమూర్తి 
స్వామి వర్ణన ఉంది. 

ఆచార్య రాఘవాచార్యులు : తిరుమల బుక్కపట్నం వంశీయుడు ఇతను. ఆత్మకూరు 
ఆస్థానపండితుడు. మైరావణ చంపువు, ఆశీర్వాద మంత్రార్థము ఇతని రచనలు. 
రామదాసు కవి : వీరు భీమసేన విలాసం (కీచకవధ), తారాశశాంకము (యక్షగానం) 
రచనలు చేశారు. 

ఆదిశాణ పాలెము వేంకటాధ్వరి : ఇతను కూడా ఆత్మకూరు సంస్థానానికి చెందిన 
కవియే . విశ్వగుణాధర్మ చంపువు, వరదాభ్యుదయం రాశాడని కపిలవాయిలింగ 
మూర్తి పేర్కొన్నారు. 

హారతి దేశికాచార్యులు : ఆత్మకూరుకు చెందిన దేశికాచార్యులు గద్వాల ప్రభువుల 
వైభవము, మహారాణి శీలము అనే గ్రంథాలను రచించాడు. మహారాణి శీలమురాణి 
గారి దినచర్య. వీరి మరో రచన వేదాంత గ్రంథం “వ్రణదర్పణం” కవి పాండితీ 
ప్రతిభకు నిదర్శనం. 

పల్లా అప్పయ్యశాస్త్రి : వీరు వనపర్తి సంస్థానంలోని వేదపండితుడు. 1884లో జన్మించి 
1987లో మరణించారు. ఆశువుగా ఎన్నో పద్యాలు చెప్పాడు. “అప్పయాష్టకము” 


చాలా ప్రసిద్ధి. 


24 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


ఇంతకు గొప్పయింట నొక ధీరుడనన్‌ జననంబు నొందియే 
కొంతొయనంగనేల నొక గొప్పగ సాహితి తర్మశాస్త్రవే 
దాంతము లన్నియుం జదివి ధర్మము జెప్పెడు నప్పశాస్త్రి న్‌ 
స్వాంతమునందు శాంతమును సారములేదుగ మచ్చుకేనియున్‌ 
గుడిమంచి సుబ్రహ్మణ్యశర్మ : వీరు శ్రీరంగాపురం వాస్తవ్యులు. భారతాన్ని సంగ్రహంగా 
రచించారు కానీ అది అలభ్యం. 'స్పైరిణీ విలాసము’ పేరుతో వీరి రచన ఒకటి 
గోలకొండకవుల సంచికలో ఉంది. “'భావకల్ప శిరోమణి” వీరి బిరుదు. 


తదీయ చేలాంత సమీరణోయం 

సమూలఘాతం సమఘాతయన్మే 

ధైర్యద్రుమం జ్ఞానలఘు ప్రదీప 

నిర్వాపణేస్మాత్మత మామకమ్పా. 
కడుకుంట్ల పాపాశాస్త్రి : వీరి జన్మస్థానం వనపర్తి. వీరు పల్లా అప్పయశాస్త్రి, 
రామకృష్ణశాస్తుల సోదరులు. సంస్కృతంలో భారత సంగ్రహాన్ని తెలుగులో 
(భ్రమరాంబికా సంవాదాన్ని రాశాడు. రెండూ అముద్రితాలు, అలభ్యాలు. గోలకొండ 
కవుల సంచికలో వీరి శ్లోకాలున్నవి. 


అస్తి సమస్త కురూణాం హస్తినసంజ్ఞాగరీయసీవిభవైః 
హస్తిరథతురగపద శ్రీస్థిమితానాకపత్తనాదమితా॥। 


పల్లా రామకృష్ణయ్య : వీరు వనపర్తి సంస్థాన వేదపండితుడు. కప్పగంతుల లక్ష్మణశాస్తి 
సంపాదకత్వం వహించిన 'శాస్రీయ విజ్ఞానము'లో “వేదము” శీర్షికతో వీరి రచన ఉ 
నన్నది. 

చింతామణి నరసింహాచార్యులు : వీరు శంకరంపేట నివాసి. వెంకచ్చమ్మ, శేషాచార్యులు 
తల్లిదండ్రులు. విక్రాల వేంకటాచార్యులు ఈతని గురువు. 'వరదాభ్యుదయము” వీరి 
రచన. ఇది ప్రౌఢ ప్రబంధము. 

యాపర్ల మహబూబ్‌ అలి : వీరి కవితా గురువు అనుములు వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి. 
శతక పద్యాలను పోలిన పద్యాలను కొన్నింటిని రాశాడు. 


ప్రాచీన సాహిత్య చరిత్ర 25 


ధరణీసుర కవి శిక్షను, 

నరవర కవితాలోకనంబున నేనీ 
కరణి కవిత్వంబల్లగ 

బరకవితా చోరుడంచు పలికితివార్యా! 


గండూరు వేంకటశర్మ : వీరి స్వస్థలం యాపర్ల. ప్రత్యేకంగా కావ్యాలు రాయలేదు 
కానీ అప్పుడప్పుడూ రాసిన పద్యఖండికలు ఉన్నవి. 'కలవరింపు పేరిట వీరు రాసిన 
పద్యాలు వీరి కవిత్వ శక్తిని తెలుపుతున్నవి. 


తళతళలాడు నెమ్మొగము తామరపై వసనంబు వైచి వి 

చ్చల విడి నేగునొక్క మృగశాబ విలోచన జూచి తద్దయున్‌ 
సులలిత వాక్చమత్యృతిని సుందరి యీ నడిరేయి యొంటిగా 
గలవరపాటుతోడ జను కార్యము నాకు వచింపవేదెదన్‌. 


పాపకంటి పుల్లమరాజు : వీరి స్వగ్రామం జంగమాయపల్లె. “విదూషక కవి” అని 
పిలవబడేవాడు. గోపికా వల్లభశతకము, శంకర శతకములు ఈయన రచనలు. ఇవి 
అముద్రితాలు. 

సూగూరు మహాలక్ష్మమ్మ : ఈమె అంధురాలు. తండ్రి తాండ్ర సీతారామయ్య. ఆశు 
వుగా కందపద్యాలు అనేకం చెప్పింది. 

డా॥ బేతనభట్ల విశ్వనాథం : వీరు వనపర్తి సంస్థానాన్ని పాలించిన మూడవ 
రాజారామేశ్వరరావు కాలంవాడు. వీరు “సంక్షిప్త వర్ణనాత్మక సంస్కృత వ్యాకరణాన్ని 
రచించారు. “ఆధునిక విజ్ఞాన వికాసం” కూడ వీరి రచననే. 


ఈడణమెడ్సుల 


26 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


3. ఆధునిక నాహిత్యం (19వ శతాబ్దం) 


హారతి దీక్షాచార్యులు : వీరు ఆత్మకూరు సంస్థాన ఆస్థానకవి. “అలంకార మణిమాల, 
ఆచార్యవింశతి, మహాంతర్గ్లాపమాలి మొదలైనవి వీరి రచనలు. లక్ష్మీసహస్ర వ్యాఖ్యానాన్ని 
రచించిన అరిశాణపాలము వేంకటాధ్వరి, ఆశుకవితా విశారద జాతక విద్వన్మణి 
తిరుమల వేంకటాచార్యులు, వ్యాకరణ వేదాంతశాస్త్ర విశారదులు తిరుమల బుక్కపట్టణం 
బుచ్చి వేంకటాచార్యులు, వ్యాకరణ మీమాంసావేదాంతాదిశాస్త్ర పారీణుడు అయిన 
ముదిగొండ నాగలింగశాస్తి, తిరుమల బుక్కపట్టణం కృష్ణదేశికాచార్యులు ఆత్మకూరు 
సంస్థాన ఆస్థాన కవులలో ప్రముఖులు. 

పెద్దమందడి (పూదత్తు) వెంకటకృష్ణకవి : ఇతను బిజినేపల్లి మండలంలోని కానాయపల్లి 
వాసి. వీరిరచనలు శ్రీనిర్వచన భక్తవిజయము, రెడ్డికుల నిర్ణయచంద్రిక, కేశవ 
విలాసము, మారుతీ విలాసము, గద్వాల సంస్థాన చరిత్ర, పాలమూరు తిరుమల 
నాథ శతకము, వీరాయపల్లి చెన్నకేశవ శతకం. ఊర్మొండపేట ఆంజనేయునిమీద 
కీర్తనలు కూడ రాశాడు. 


కవితాలతాంగి సత్మారాళిమెరయదే 
ప్రతివత్సరమున గద్వాల సభల 
నాంధ్రభారతి మహదానంద మొందదే 
ప్రతివత్సరము వనపర్తి సభల 
పండిత మండల ప్రాభవంబెసగదే 
ప్రతివత్సరమున గోపాలుపేట 
నాంధ్ర సాహిత్య విద్యావినోదము లేదె 
యాత్మకూర్చురిని ప్రత్యబ్బమందు 


ఆధునిక సాహిత్యం 27 


నిట్టియాస్థాన చయముల కింపు బెంపు 

తేజమొసగిన నైజాము దేశమందు 

తెలుగునకు నిక్కయైన యీ దేశమందు 

కవివరేణ్యులు పండితుల్‌ గలరు కలరు _ (గో.క.సంచిక) 


మాదిరాజు విశ్వనాథరావు : వనపర్తి జిల్లాలోని శాఖాపురం గ్రామవాసి. కర్ణసుందరి 
(నాటకం), విక్రమాంక దేవ చరితము వీరిరచనలు. వీరు వనపర్తి, ఆత్మకూరు 
సంస్థానాలలో తను సేవలను అందించారు. వీరి పాండిత్యాన్ని, వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ 
కప్పగంతుల లక్ష్మణశాస్తి వంటి పండితులు స్మృత్యంజలి ఘటించారు. 


“శ్రీవాణీ పరిరంభ విభ్రమల స[్చేయాను భూతిన్‌, గళా 

శ్రీ విభ్రజితు, ననన్యకోవిద మతిశ్రీ మించు బ్రాహ్మీసుతున్‌ 
భావ ప్రోద్యతనైన కావ్య కలనా భ్రాజిష్టు గౌండిన్య గో 
త్రావిర్భూతిని, విశ్వనాథకవి, నాయన్నన్‌ స్మరింతున్‌ దమిన్‌” 


ఈ స్మృతి పద్యం విశ్వనాధరావు సాహితీ వైభవాన్ని సూచిస్తున్నది. కప్పగంతుల, 
మాదిరాజుగార్లు జంటగా *విక్రమాంక దేవచరితిను రచించారు. ఇది 


సంస్కృతానువాదం. 


మాల్యాల దేవీప్రసాద్‌ (1902-1979) : వీరు హనుమాంబ, కృష్ణయ్యలకు 
జన్మించారు. వీరిది పెబ్బేరు మండలం, గుమ్మడం గ్రామం. హిందీ, ఉర్దూ భాషల్లోను 
పండితుడు. ఇతని రచనలు మెదకు మండల సాహిత్య చరిత్ర, యాదవ చంద్రిక, 
భారతోదయము, రంగశతకము, శివహరి శతకం, ఏకాంబర శతకం, సంగమేశ్వర 
శతకం, విశ్వరూపానంద శతకం, నారద గర్వభంగం, కృష్ణార్ణునో పదేశం, సనాతన 
ధర్మశుద్ధి, అభినవ దేశీవైద్యం భజనకీర్తనలు. “యాదవ చంద్రిక గొల్ల వంశచరిత్ర. 
యాదవ కులంలోని గొప్పవారి చరిత్రలు దీనిలో ఉన్నవి. 

భయపడి కంసభూపతికి బారిన యాదవులెల్ల గోవులన్‌ 

బ్రియమున బెంచగా జనులు పిల్చిరి గోపక గొల్లలంచు సం 

దియ మిసుమంతయు గలదె దేవగిరిన్‌ మథి ద్వార నీరధిన్‌ 

జయజయనాద ముప్పతిల సల్పిరి రాజ్యము గాదె యాదవా! 


28 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


జాజాల వాసుదేవ శర్మ (1908-52) : వీరు గోపాల పేటలో పాఠశాలను స్థాపించారు. 
శతావధాని బుక్కపట్టణం రామచంద్రాచార్యతో కలిసి కవితా రచనలు చేశారు. 
భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటాన్ని భారతీయ భారతం పేరుతో 
పద్య రచన చేశారు. “ఆంధ్ర సత్యనారాయణ వ్రతకథలు” అనే గ్రంథాన్ని రాశారు. 
“వసంత వనవిహారం” అనే నాటకం రాశారు. 'మోహలతి శీర్షికతో ఒక పద్యం 
గోలకొండ కవుల సంచికలో ఉంది. 


ఎచ్చటినుండి యిప్పుడెట కేగెడునో గద యీలతాంగి బల్‌ 
ముచ్చటలాడ నేగెడినొ మోమున లేనగవంకురింపగన్‌ 
పచ్చని చీరగట్టి ననును బ్రాయపు సోయగముల్‌ ధరించి యా 
పచ్చని విల్లు దాలుపును బాపురెపైకొన నేగు నోయనన్‌. 


పెరవలి లింగయ్యశాస్త్రి : వీరిది కొత్తకోట. వీరి రచన ఆదర్భ భారతము. వీరు 
సంస్కృతాంధ్ర పండితులు. హైదరాబాదులోని చాదర్‌ఘాట్‌ హైస్కూలులో తెలుగు 
ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పెక్కుసాహితి సంస్థలతో అనుబంధాన్ని కొనసాగించారు. 
జ్యోతిర్మయి సంస్థకు తన సేవలనందించారు. చక్కటి భావధార కలిగిన పద్యకవి. 


గోపాలకృష్ణుని కొదమ వేణువు నుండి 
కోమలాలపమ్ము గుస్తరించి 
వాణీ కరాంభోజ వీణాగ్రతంత్రుల 
నిఖిల విద్యాసక్తి నేస్తగించి 
కలహభోజను చేత గ్రాలెడి మహతితో 
కయ్యాల పాటల గారవించి 
కలుపు పడంతుల కలమ గీతము నుండి 
సరసమాధుర్యమ్ము సంగ్రహించి 
ఆంధ్ర వాజ్మయ గీత మత్యద్భుతముగ 
పాడితివి నీవు సత్మవీ! ప్రజ్ఞతోడ 
ప్రతృకీర్తులు దేశాంతరమున వెలసె 
నీకు రుణపడె రసలుబ్ధ లోకమెల్ల! 


ఆధునిక సాహిత్యం 29 


కప్పగంతుల లక్ష్మణశాస్త్రి : వనపర్తికి చెందిన కవి పండితులు. వీరు బహు భాషా 
కోవిదులు. సంస్కృత, ఆంధ్ర, ఆంగ, ఉర్జూ, హిందీ, కన్నడ తమిళ, మరారీ వంటి 
ఎనిమిది భాషల్లో నిష్టాతులు. వీరి రచనలు బహు ప్రసిద్ధిచెందినవి. ఆంధ్రవ్యాకరణ 
వివరణము, సంస్కృత పాఠమాల. మణిమంజూష కథలు స్వీయ రచనలు. కర్ణసుందరి, 
విక్రమాంకదేవ చరిత్రము, మహాభారతము (గద్యానువాదము), బదరీ శతకము, 
సూర్యోపరాగము, బౌద్ద దర్శనము, భారతీయ సదాచార వ్యవహార్‌ (హిందీనుండి 
అనువాదం) అనువాదాలు; సంపాదకత్వం : శాస్త్రీయ విజ్ఞానము, ఆంధ్ర సంస్కృత 
నిఘంటువు; బిరుదులు : ఆంధ్ర వీల్హణ, సుధీంద్రమౌళి, బ్రహ్మభూషణ, మహా 
మహోపధ్యాయ, వీరు ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ 
సభ్యులుగా పనిచేసి సంస్కృతాంధ్ర భాషలకు ఎంతో సేవచేశారు. కప్పగంతుల 
లక్ష్మణశాగ్తి వనపర్తి తృతీయ రాజారామేశ్వరరావు పట్టాభిషేక కాలంలో రాసిన 
చాటుపద్యం సంస్థాన వైభవాన్ని చెబుతున్నది. 


మిమ్ముగన్నట్టి సామ్రాజ్ఞి మించు గాత 
వీరమాత యన్నట్టి నిర్వేల కీర్తి 

కవి వరుల ముంగిటన్‌ కల్పనంబుగాగ 
వసుధ నూరేండ్లు పాలించి మెగసుమయ్య 


ఉమ్మెత్తల యజ్ఞరామయ్య (6.7.1921 - 31.1.1995) : వీరి స్వస్థలం వనపర్తి 
పట్టణం. తల్లి భాగీరథమ్మ, తండ్రి శివరామయ్య. వీరి రచనలు ధర్మచక్రం, తాతయ్య 
కథలు, ఆశాలత, భరతుడు. రూన్సీరాణి సాహిత్యవేదిక పేర ఒక సాహిత్య సంస్థను 
స్థాపించి స్థానికంగా సాహిత్య కార్యక్రమాలు ఎన్నో నిర్వహించారు. వీరి సంపాదకత్వంలో 
“సాహిత్య్వదుందుభి' పత్రిక కొంత కాలం పనిచేసి యువకవులను, రచయితలను 
ప్రోత్సహించింది. వీరి నాటికలు అంగుళీమాల, వేనుడు, మహాకవి భారవి, అహుతి, 
దీక్ష అన్నయమంత్రి మొదలైనవి “ధర్మచక్రం” పేరుతో సంపుటిగా ప్రచురించారు. 

ఫోతేదార్‌ కేశవాచార్య : (1933-2010) వీరు శ్రీరంగాపురం నివాసి. భక్తిసంబంధ 
రచనలు అనేకం చేశారు. వీరి రచనలు శ్రీరంగనాథ శతకము. భద్రాద్రి రామ శతకము. 
వేములవాడ రాజరాజేశ్వరీ శతకము, రామలింగేశ్వర నక్షత్రము, సీతారామ తారావళి, 
షిరిడిసాయి చరితామృతం, వెంకయ్య స్వామి లీలామృతం, గేయ కథలు, మాతృశ్రీ, 
అమరస్కృతులు, గణవీణ, రసప్రియ రామాయణం. వీరికి 'రస(ప్రియి బిరుదున్నది. 


30 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


ఫోతేదార్‌ కేశవయ్య రసరమ్య గేయకృతులు, భక్తి శతకాలు రచించి రసజ్ఞ కవిగా 
పేరుపొందారు. 


నిను వర్ణింపగ వెయ్యినోళ్ల ఫణికే నిక్కంబుగాచేతగా 
దణుమాత్రంబిక నొక్కనోరుగల నాకౌనెట్లునిన్‌గూర్చి వ 
రన సేయన్‌ ద్రిగజత్పభూ! కరుణతో నాస్తోత్రమాలించి కూ 
ర్శిని నన్నేలు కానంగదయ్య వరదా! శ్రీ రాజరాజేశ్వరా! 


తలకంటి రామకృష్ణారెడ్డి (1988) : వీరు కేతేపల్లికి చెందినవారు. భావకవి. 
సి.నారాయణరెడ్డి ప్రభావంతో ప్రణయ కవిత్వం రాశాడు. 'స్పస్నబాలి గేయ రూపకాన్ని 
ప్రచురించారు. విరహవీణ, పేమలేఖ (వచనం) ఇతని కృతులు. ఈయన ఊర్వశి, 
ఉలూచి, ఉమర్‌ఖయామ్‌, కలువరాణి ఏకాదశి, రాసలీల) వంటి సంగీత నృత్య 
నాటకాలను రచించాడు. 


విరహవీణను నేను తరళ[శ్రుతివి నీవు 

గాటపు పురాస్కృతుల గాలులకు చలియించి 

మన విమలరాగ జీవన భావనలు మెరయ 

పలికెదను నీ మీద చెలి! విరహగీతములు (విరహవీణ) 


దేవరాజు వెంకట లక్ష్మణరావు (1935) : వీరు గోపాల్‌పేట్‌ బుద్దారం గ్రామానికి 
చెందినకవి. వీరిరచనలు శ్రీబుద్దేశ్వరుడు, సుమాంజలి, శ్రీ మార్మండేయ శతకం, 
శ్రీ బుద్ధారం గండి రామలింగేశ్వర శతకం, రాజరాజేశ్వరీ శతకం, దేవరాజు శతకం. 


అంటరానితనము నాచరించుట తప్పు 
బంటుజనము వెట్టిగొంట తప్పు 

ఇంట గృహిణి (ప్రమ నివ్వకుండుట తప్పు 
దేవరాజ పాల! ధీవిశాల! 


ఆప కృష్ణయ్య : శ్రీరంగ పురానికి చెందిన ఈయన జానపద కళాకారుడు. బుర్రకథలెన్నో 
రచించి, ప్రదర్శించారు. వీరి గేయాలు, పాటలు “అపకృష్ణయ్య అంతర్వాని వీణారవము” 
పేర 2006లో ప్రచురితమయ్యాయి. 

కె.కమల (1940-2007) : వీరిది వనపర్తి పట్టణం. ఈమె కప్పగంతుల లక్ష్మణశాస్త్రి 
కూతురు. సంస్కృత అధ్యాపకురాలు. వీరి రచనలు కాదంబరి కావ్యసుషుమ, వ్యాస 


ఆధునిక సాహిత్యం 31 


సూక్తము, శాంతిపర్వాలలోని సుభాషితాలు, ప్రాకృత పాఠమాలిక, వజ్ఞాలగ్గం 
(అనువాదం) ప్రాకృత సాహిత్యంలో ప్రాచీన భారతీయ జీవనం (ఆంగ్లం). వీరు 
మంచి పండితులు. వీరికి సంస్కృత, ప్రాకృత, ఆంధ్ర, జర్మనీ భాషల్లో ప్రావీణ్యం 
ఉంది. 

జి. పుల్లయ్య (1941-2010) : వనపర్తి పట్టణానికి చెందిన పుల్లయ్య ఉత్తమ సాహిత్య 
కృషీవలుడు. జ్యోతిర్మయి, సాహిత్యవేదిక వంటి సంస్థలతో అనుబంధం కలిగి ఎన్నో 
ఉత్తేజ కార్యక్రమాలు నిర్వహించారు. 'కళామూర్తులు వీరి రచన. 

ఆకుల శివరాజలింగం (1945) : వీరిది వనపర్తి పట్టణం. హిందీ భాషోపాధ్యాయులై 
ఉండి,సంస్కృతాంధ్ర, జ్యోతిష శాస్త్రాలను అభ్యసించారు. వీరి రచనలు సంగీత 
భజనకీర్తనలు, శ్రీ మల్లినాథ శతకం, శ్రీ నృసింహ శతకం, బాలనీతి శతకం. 
డి.యస్‌.బాబు దేవిదాస్‌రావు (1952) : వీరి జన్మస్థలం మిడ్జిల్‌ మండలంలోని 
రాచాలపల్లి. అయితే ఆత్మకూరు పట్టణంలో స్థిరపడ్డారు. సంస్కృతాంధ్ర పందితులు, 
అవధాని, ఉపాధ్యాయ వృత్తి చేసి విశ్రాంత జీవితం గడుపుతున్నారు. అరవై ఎనిమిది 
[గ్రంథాలను వెలువరించారు. బాలసాహిత్యం, తెలుగులో వచనం - రచనం, వైజ్ఞానిక 
వ్యాసాలు, జీవిత చరిత్రలు మొదలైనవి ప్రచురించారు. రామచంద్రుడు, బ్రహ్మజిజ్ఞాస, 
నెహ్రూ జీవితచరిత్ర, భారతీయ వైజ్ఞానికుల చరిత్ర, మోక్షగుండం విశ్వశ్వరయ్య 
జీవితచరిత్ర, తెలుగులో వ్యాస రచన, బ్రహ్మవిద్య, భజగోవిందం అనువాద వ్యాఖ్యానం, 
పాలమూరు చరిత్ర, 85 శాసనాలు పరిశీలన, శ్రీమాత్రేనమః, రేణుకా శతకం, ఈశ్వరీ 
శతకం, శంకరా సద్దురూ, శ్రీలలితా సహస్రనామాలకు వ్యాఖ్యానం, విష్ణు సహస్ర 
నామాలకు వ్యాఖ్యానం” వంటి విలువైన ఆధ్యాత్మిక గ్రంథాలను వెలువరించారు. 
ఎన్నో సత్కారాలు పొందిన అపురూపకవి. 

ఆచార్య ఎస్వీ రామారావు : వీరు పెబ్బేరు మండలం, శ్రీరంగాపురంలో తేది. 
05.06. 1941లో జన్మించారు. రామచూడమ్మ, వాసుదేవరావులు తల్లిదండ్రులు. 
'తెలుగులో సాహిత్య విమర్శ-అవతరణ వికాసాలి పై సాధికారక గ్రంథాన్ని రచించారు. 
ఇది వీరి సిద్ధాంత గ్రంథం. “అన్వీక్షణం, సమవీక్షణం, అభివీక్షణం, కావ్యామృతం, 
కృత్యాలోకనం, మనోవీక్షణం, నన్నయ దర్శనం, కర్ణపర్వం, భీమేశ్వర శతకం, 
సత్యసాయి అవతారం-దశావతార గాథలు, పరిశోధనోత్సవం, శతాబ్ది కవిత, సాహితీ 
కదంబం (కథలు, కవితలు), నూటపది వసంతాల శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా 
నిలయం, పాలమూరు సాహితీ వైభవం (ప్రాచీనయుగం), విశ్వనాథ దర్శనం, విమర్శక 


32 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


వతంసులు, పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర, తెలుగు సాహిత్య చరిత్ర, 
వనపర్తిజిల్లా సాహిత్యచరిత్ర, తెలంగాణ సాహిత్య వైశిష్ట్యం” వీరి రచనలు. వీరు అనేక 
సంచికలకు సంపాదకత్వం వహించారు. అనేక సంస్థల నిర్వహణలో క్రియాశీలక 
పాత్ర వహించారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా 
పనిచేశారు. 

సూగూరు స్వయంప్రభ : వీరు రచయిత్రి. పానుగల్లు మండలం, కేతేపల్లి గ్రామంలో 
వీరు జన్మించారు. ఈమె తల్లిదండ్రులు సంబరాజు శకుంతలమ్మ, నరసింహారావు. 
తరంగిణి కవితా సంపుటిని వెలువరించింది. తరుణి కవితా సంకలనానికి 
సంపాదకత్వం వహించింది. పదహారు వ్యాసాలతో కూడిన వీరి వ్యాస సంకలనం 
“వ్యాస ప్రసూనాలు”. 

బుక్కా బాలస్వామి : వీరు 10.09. 1948న పానుగల్లు మండలం, చింతకుంటలో 
లక్ష్మినరసమ్మ, నరసింహ దంపతులకు జన్మించారు. డిగ్రీ కళాశాల తెలుగు 
అధ్యాపకులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ' మహబూబ్‌నగర్‌ జిల్లా జానపద 
కథలు” సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. భద్రకవి లింగవిభుడు రాసిన ద్విపద 
“నీలకంఠ పురాణాన్ని పరిష్కరించారు. వీరి అముద్రిత రచనలు రాలా ఉన్నవి. 
గుడిహాళం రఘునాథం (1956-2010) : ఆత్మకూరు తాలూకా అమరచింత 
(గ్రామవాసి. ఉన్నత చదువులు చదివిన ఆధునిక కవి. డిగ్రీ కళాశాల ప్రిన్స్‌పల్‌గా 
పనిచేశారు. వీరి రచనలు ఫోర్త్‌ పర్సన్‌ సింగులర్‌, ఒక జననం ఒక మరణం విపశ్యన 
కవులలో వీరొకరు. కవిగా పాత్రికేయుడుగా, అధ్యాపకునిగా మంచి పేరున్నది. 
కోట్ల వెంకటేశ్వరరెడ్డి : 1961లో జన్మించిన వీరు మదనాపురం మండలం వనపర్తి 
జిల్లాకు చెందిన కవి. వీరి తల్లిదండ్రులు విమలమ్మ, గంగిరెడ్డి. వీరు ఉపాధ్యాయులు. 
వీరు 'గుండెకింద తడి, రంగువెలసిన జెండా, రహస్యాలు లేనివాళ్ళు, మనిషెళ్ళి 
పోతుండు, నాన్నా! నాలా ఎదుగు (దీర్చ ద్విభాషా కవిత), నూరు తెలంగాణ నానీలు, 
నిషేధానంతర నానీలు, ట్రేకింగ్‌న్యూస్‌, తొణకని వాక్యం వంటి తొమ్మిది కవితా 
సంపుటాలను ప్రచురించారు. వీరికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్మారం ఇచ్చి 
సత్మరించింది. శాతవాహన విశ్వవిద్యాలయం ఉత్తమ కవి పురస్మారాన్ని అందించింది. 
ఇవేకాక వీరిని పలు అవార్డులు వరించినవి. 

సందాపురం బిచ్చయ్య (1945) : వీరిది వీపనగండ్ల మండలం, వేంకటాయపల్లె 
(గ్రామం. హిందీ పండితులు. వీరు 24 గ్రంథాలను ముద్రించారు. వీరు 'శ్రీ నృహరీ 


ఆధునిక సాహిత్యం 33 


శతకము, ఆత్మానందం, పర్తిసాయి బాల్యలీలలు, సూక్తి దీపిక, జ్ఞానదీపిక, హిందీ 
అధ్యాపక్‌, శాంతి దీపిక,సత్యసాయి లక్ష్మీ నరసింహకీర్తనలు, మానవ మనుగడకై 
ఎత్తుగడ, సఖుడావివరించనా, సూక్తిసాగర తరంగాలు, శతనామావళి, శ్రీరామ 
నాగలింగశతకం” మొదలైన [గ్రంథాలు రచించారు. 

డా॥ కళా మురళి : వీరి జన్మస్థలము సూగూరు గ్రామము. సి.నారె. సినిమా పాటల 
పై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందారు. ఇంకా వీరి రచనలు 'ఎదవాకిట్లో కన్నీటి 
వరదపాట, తెలుగు సాహిత్యం సామాజిక సృహ; తెలుగు వచన కవిత సామాజిక 
దర్శనం” ముద్రితాలు. “పుడమితల్లి, సంతకం” వీరి కవితా సంపుటాలు. “సహస్రాబ్ది 
వ్యాకరణం” వీరి వ్యాకరణ పుస్తకం. 

తోటపల్లి బాలకృష్ణశర్మ (19837) : వీరు వనపర్తి పట్టణవాసి. వీరి ముద్రిత రచనలు 
“అగ్నితత్వం (వైభవము), యజ్ఞ వైశిష్ట్యము, గురువిజ్ఞాన సర్వస్వం”. 

ఫోతేదారు రాఘవాచారి (1946) : వీరిది శ్రీరంగాపురం గ్రామం. శ్రీరంగనాథ 
చరిత్ర పేర శ్రీరంగనాయకస్వామి ఆలయ చరిత్రను రచించారు. ఇది 2017లో 
ముద్రితం. 

కందూరు పద్మనాభయ్య (19837) : వీరు కొత్తకోట పట్టణానికిచెందిన తెలుగు 
ఉపాధ్యాయులు. వీరు 'భరద్వాజ మహర్షి సీతాస్మరణం, అన్నపూర్ణార్చన, 
అంబావిష్క్మరణ, తిరుమలయ్య శతకం, కందూరు రామ లింగేశ్వరనుతి, శ్రీలలితా 
విలాసం, శ్రీలలితా సహస్రనామావళి, శ్రీలలితా అష్టోత్తర నామ మంజరి, దేవుడా 
తత్వమసి, వివేచనామృతం, చరణమే శరణం, మరణస్మరణ, ఉమాసహస్రం” మొదలైన 
విశిష్టమైన రచనలు చేశారు. 'మరణస్మరణం” శతకం విలక్షణమైనది. 

ఏదుల పాపయ్య : వీరు పానుగల్లు మండలంలోని బుసిరెడ్డిపల్లె గ్రామవాసి. చక్కని 
పద్యకవి. వీరి ముద్రిత రచనలు శ్రీ కోదండరామ శతకం, శుకమహర్షి బుసిరెడ్డిపల్లె 
ఆది మల్లేశ శతకం. 

ఎల్లూరి శివారెడ్డి : వీరి స్వగ్రామం చిన్నంబావి మండలం, కాళ్లూరు గ్రామం. నరసమ్మ, 
మంతారెడ్డి తల్లిదండ్రులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులుగా, 
తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పనిచేశారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాలపై 
సమాన ప్రతిభ కల్గిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి “భావదీపాలు, రసరేఖలు, తిక్కన రస 
భారతి” వంటి వ్యాస సంపుటాలను వెలువరించారు. తిక్కన భారతంలో రసపోషణ” 
అంశంపై సిద్ధాంత గ్రంథం రచించారు. 'పూలకారు కవితా సంపుటి, “మావూరు 


34 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


మునిగింది” వీరి ఇతర రచనలు. వీరు రచించిన 'సురవరము ప్రతాపరెడ్డి జీవితము- 
సాహిత్యము” 1972వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతి 
పొందింది. 

తిరుమలరావు : వీరు ఆత్మకూరుకు చెందినవారు. తెలంగాణ శాసనాలిపై 
పరిశోధనాత్మక పుస్తకాన్ని వెలువరించారు. 

విరజాజి రామిరెడ్డి : వీరి స్వగ్రామం వెంగళాయపల్లె. బాలమ్మ, మాసిరెడ్డి తల్లిదండ్రులు. 
“మా ఊరు మాట్లాడింది”, “దర్పణం వీరి ముద్రిత కవితా సంపుటాలు. తెలుగు 
ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చెందిన వీరు తెలుగు సాహిత్యంలో ఎం.ఫిల్‌. 
చేశారు. 

ఎం.రాములు : వీరు ఆత్మకూరు నివాసి. గద్వాల సంస్థానం-ఎ-స్టడీ' అన్న అంశంపై 
తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్‌ చేసారు. పాలమూరుజిల్లా సంస్థానాలపై 
చరిత్ర శాఖలో పరిశోధన సల్పిన వీరు “పాలమూరు జిల్లా చరిత్ర-సంస్కృతి పేరిట 
తన సిద్ధాంత గ్రంథాన్ని ఐదు భాగాలుగా ప్రకటించారు. “చిన్నారుల కథలు, సిసింద్రుల” 
కథలను మూడు సంపుటాలుగా ప్రచురించారు. 'సంక్షిప్త గీతాజ్ఞానాచరణమాలి వీరి 
మరో రచన. 

ఉమ్మెత్తల లక్ష్మీనారాయణ : వీరు 1949వ సంవత్సరంలో వెంకమ్మ, యజ్ఞరామయ్యలకు 
జన్మించారు. 'పోల్మంపల్లి శాంతాదేవి కథలు-ఒక పరిశీలన” పై ఎం. ఫిల్‌ చేశారు. 
అది పుస్తక రూపంలో వచ్చింది. అక్షరాంజలి కవితాసంపుటి, అంతస్తుల మందిరంలో 
అంతరంగం దీర్హకవిత, యజ్ఞం దీర్హకవిత, నాకు పాడాలని ఉంది గేయాలు, 
అప్పుశతకం' వీరి యితర రచనలు. అముద్రితాలు కూడ ఉన్నవి. వీరి సంపాదకత్వంలో 
“అక్షరాంజలి సాహిత్య మాసపత్రిక వస్తున్నది. ఇది ఉమ్మది మహబూబ్‌నగర్‌ నుండి 
వచ్చే ఏకైక సాహిత్య మాస పత్రిక. వీరి సంపాదకత్వంలో “బాల్యం” కవితా సంకలనం 
వచ్చింది. 

గుంటి లక్ష్మీనారాయణ : వీరు “ఇంద్రధనుస్సు, ఉషోదయం, కవితా సంపుటాలను 
వెలువరించారు. 

వేముల రంజిత్‌ కుమార్‌ : “నా హృదయం అంతరంగం” కవితా సంపుటాన్ని 
ప్రచురించారు. 

వట్టిపల్లి కోటేశ్వరరెడ్డి : వీరు 'రాజన్న పదాలిను అచ్చేశారు. 


ఆధునిక సాహిత్యం 35 


దాసరి రంగ : వీరి స్వగ్రామం చిన్నంబావి మండలం, పెద్దమరూర్‌ గ్రామం. దాసరి 
కిష్టమ్మ, కిష్టన్నలు వీరి తల్లిదండ్రులు. వీరు “పాలమూరు జిల్లా కర్షక గీతాలు” 
ఎం.ఫిల్‌., సిద్ధాంత గంథంతోపాటు బత్తుల శ్యాంసుందర్‌ పై మోనోగ్రాఫ్‌ను 
రచించారు. 

దండు రాధాకృష్ణ (జనజ్వాల) (1957) : జనజ్వాల కలంపేరుతో 1970 నుండి 
రచనలు చేశారు. 'ఉరిపోసుకున్న శిరస్సులన్నీ మళ్ళీ ఒక స్వవ్న ఉద్యమంకోసం 
(కథ), మర్మం (దీర్హ కవిత), మహాకవిత్వం, ఎడమకాలి చెప్పుజారింది (కథలు), 
రేపటి భూమి ముఖచిత్రం - నాపోయెం, అగ్నిధార జార్జిరెడ్డి' వీరి ముద్రిత గ్రంథాలు. 
పానుగంటి నాగన్న (1972) : వనపర్తి మండలం వెంకటాపురంలో జన్మించారు. 
పానుగంటి నాగన్న పాటలు పేర పాటల పుస్తకాన్ని 2016లో ముద్రించారు. 
కొత్తకాపు నారాయణరెడ్డి : దొడగుంట పల్లిలో పుట్టి వనపర్తిలో స్థిరపడ్డారు. వీరు 
2016లో మంచి మాట (సురులకైనా నరులకైన) పద్య, గేయ సంపుటిని ముద్రించారు. 
కోనేటి శేఖర్‌ : వీరు గొల్లపల్లి గ్రామానికి చెందిన కవి. 2017లో 'గోపీలోల శతకాన్ని! 
రచించారు. 

మఠం వీరయ్య : పెబ్బేరు మండలం కంచిరావుపల్లికి చెందిన వీరు శివపూజా 
విధానం” స్తోత్ర గ్రంథాన్ని రాశారు. 

చుక్కాయిపల్లి శ్రీదేవి : మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీరంగాపురం 
ఆలయ చరిత్రను 'శ్రీరంగా పురవైభవం'” పేరుతో క్షేత గ్రంథాన్ని రచించాడు. 
బోయినపల్లి ఆండాళమ్మ : ఉమామహేశ్వర వ్రతకథను పద్యాలలో రచించింది. స్మాంద 
పురాణాన్ని ఆధారం చేసుకుని చేసిన రచన ఇది. అయిదు ఆశ్వాసాలతో, వ్రత విధానం, 
వ్రత మహిమలు, వ్రత ఫలితాలు పేర్కొన్నది. 

కాచిరాజు శేషగిరిరావు : కాచిరాజు వారు కథకుడు, నవలాకారుడు, యూరప్‌, 
ఆఫ్రికా, ఇంగ్లండ్‌, ఇటలీ, స్విట్టర్‌ల్యాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, సౌత్‌ ఆఫ్రికా, బోట్స్‌వానా, 
జింబాబ్వే వంటి దేశాలు పర్యటించి ఆయాదేశాల అనుభవాలను, తనకు కలిగిన 
అనుభూతులను “ఫారిన్‌ పదనిసలు” అనే రచన చేశారు. ఇందులో ఆయాదేశాల 
చరిత్ర, సంస్కృతి, కళలు, పర్యాటక ప్రదేశాల వర్ణన మనల్ని ఆకట్టుకుంటాయి. 
వీరు లెక్చరర్‌గా పనిచేసారు. వనపర్తి నివాసి. వీరు 10 కథలు రాశారు. ఇతను 
రచించిన మాయా మాళవగౌళి కథకు ఆరోజుల్లో (1962) ఆంధ్ర ప్రభ వారపత్రిక 
కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి లభించింది. 'యాత్రాజీవితం, అర్ధనారీశ్వరులు, 
ఆశీర్వదించారు, పునరపి, ప్రోసీజర్‌, రిలీవింగ్‌ ఆర్డర్‌ వంటి కథలను మనకు 


36 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


అందించారు. ఇవి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, కృష్ణాపత్రిక, గోల్కొండ మొదలైన 
పత్రికలలో ప్రచురించబడ్డాయి. 

దీక్షితుల విశ్వనాథశాస్త్రి : వీరు అమరచింత ఆస్థానంలో ఉండి 'మధుర గీతాలు 
పేరుతో తేటగీతి పద్యాలతో పద్యకావ్యాన్ని రచించారు. 

పల్లా నారాయణశర్మ : వీరు 'కళాభ్యుదయం'” అనే పద్య సంపుటిని ప్రచురించారు. 
డా॥ బల్‌హరి సింహఠాకూర్‌ : వీరు బెక్కెం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యులు. 
“శ్రీబలహరి గీతామృతం” అనే పద్యకావ్యాన్ని రచించారు. 

కందూరు పద్మ నాభయ్య : వీరు 'శ్రీలితా విలాసం, అంబావిష్మరణ పద్యకావ్యాలు” 
వ్రాశారు. 

పల్లాటి నరసింహులు : వీరు ఖిల్లా ఘనపురంకు చెందిన వారు. “అంగదరాయబారం, 
ఖిల్లా చరిత్ర అనే పద్య కావ్యాలు రాశారు. 

పి.తిరుమలరావు : కన్నడ సాహిత్యంలో యుగపురుషులైన మహాకవి పంపాహరిహరుడు 
రచించిన కన్నడ రగడలను తెలుగులో ద్విపదులుగా అనువదించారు. ఇందులో 
తిరునీలకంకఠుడు, తొత్తుకొడుకు, గుండయ్య అనే శివభక్తుల కథలను సరళమైన 
దేశీయఛందస్సులో అనువదించాడు. 

సోమసాగర్‌ రాంరెడ్డి : వీరు ఆత్మకూరుకు చెందిన వారు. సంస్కృతంలో శాలిహోషత్రుడు 
రాసిన 'అశ్వశాస్త్రం” గ్రంథాన్ని తెలుగులో అనువదించారు. ఇది గుర్రాల సమగ్ర 
లక్షణాలను తెలిపే గంథం. 

డా॥ గుంటి గోపి (01.08. 1979): వీరి స్వస్థలం వనపర్తి. కళావతి, బాలయ్యలు 
తల్లిదండ్రులు. “ఆత్మకూరు జాతరలు-ఒక పరిశీలని అంశంపై ఎం.ఫిల్‌.,ను 
“మహబూబ్‌నగర్‌ జిల్లా వచన రచయితలు, కథ, నవల, సమగ్ర పరిశీలన'పై పిహెచ్‌. డి. 
చేశారు. “వనపర్తి దర్శిని, పాలమూరు కథాకోశం'” వీరి ఇతర రచనలు. తెలంగాణ 
జానపద కళారూపాలు, మన సంస్థానాలు-మన చరిత్రల”పై పదుల సంఖ్యలో 
దినపత్రికల్లో వ్యాసాలు రాశారు. తెలంగాణ తేజోమూర్తి 'బూర్లుల రామకృష్ణారావు” 
లఘు చిత్రానికి స్కిఫ్ట్‌ను అందించారు. “అక్షర తపస్వి ఆచార్య ఎస్వీ రామారావు, 
ప్రాజెక్టుల ఊరు పాలమూరు, కె.ఎల్‌.ఐ. వాస్తవ కథి లఘుచిత్రాలకు దర్శకత్వం 
వహించారు. 

డా॥ కమటం వీరయ్య : యాదాద్రి భువనగిరి జిల్లాలో వీరు జన్మించారు. వనపర్తిలో 
స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రావిశాస్త్రి కథలపై ఎం. ఫిల్‌. చేశారు. రావిశాస్త్రి 


ఆధునిక సాహిత్యం 37 


రచనలు-సమగ్ర పరిశీలని అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని వెలువరించారు. తెలుగు 
ఉపన్యాసకులుగా పనిచేస్తున్న వీరు వివిధ పత్రికలకు అనేక వ్యాసాలు రాశారు. 
వాసుదేవశర్మ : వీరు గోపాల్‌పేటకు చెందినవారు. “వసంత వనవిహారం” నాటకాన్ని 
రాశారు. 

అగ్రహారం ఛందోజీరావు (10. 10. 1963) : వీరు మానాజీపేట గ్రామస్థులు. పువ్వాడ 
శేషగిరిరావు కథానికల”పై ఎం.ఫిల్‌. చేశారు. “గొల్లపూడి మారుతీరావు నాటికల” 
మీద పిహెచ్‌.డి. చేశారు. “అభినవ సావిత్రి” హాస్య నాటికతోపాటు అనేక రచనలు 
కూడా చేశారు. 


గోలకొండ కవుల సంచికలో వనపర్తిజిల్లా కవులు 


తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి దీప స్తంభంలా నిలిచిన సంచిక 
గోలకొండ కవుల సంచిక. యావత్‌ తెలుగు ప్రపంచానికి వేగు చుక్కగా నిలిచిన 
మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణప్రాంత కవులు 354 మందితో ఒక 
గొప్ప సంకలనాన్ని తెచ్చి ప్రాంతేతరులకు సవాలు విసిరిన ఆత్మగౌరవ వాది. ఈ 
ప్రతిష్టాత్మక సంచికలో వనపర్తి జిల్లాకు చెందినకవులు వివిధ అంశాలపై పద్యాలను, 
స్తోత్రాలను రచించారు. శ్రీమత్సరమహంస పరివ్రాజకాచార్య శ్రీకృష్ణపురబ్రహ్మతంత్ర 
పరకాల యతీంద్రులు, హోస దుర్గం వేదాంతాచార్యులు, కవికుల తిలక హోసదుర్లం 
కృష్ణమాచార్యులు, బాలసరస్వతి బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు, సంబాకం 
రాఘవాచార్యులు, చక్రహరినరసరాజు, అర్చకం పెరుమాళ్ళాచార్యులు, మరితాటి 
వేణుగోపాలా చార్యులు, కవితార్మిక సింహాచార్యులు, విక్రాల వేంకటాచార్యులు, 
మఠంరామయ్య, శ్రీమత్సరమహంస పరివ్రాజకాచార్య శ్రీ మదభినవ రంగనాథ 
(బ్రహ్మతంత్ర పరకాల స్వాములు, హోస దుర్గం శ్రీనివాస రాఘవాచార్యులు, 
అమరచింత రామచంద్రకవి, జాజాల వాసుదేవశర్మ, ఆంధ్ర బిల్హణ కప్పగంతుల 
లక్ష్మణశాస్త్రి, గుండూరు వేంకటశర్మ, అమరచింత పద్మనాభయ్య, తిరుమల బుక్కపట్నం 
రంగాచార్యులు, బి. కృష్ణ దేశికాచార్యులు, యాపర్ల మహబూబ్‌ అలీ, పల్లా చంద్రశేఖర్‌ 
శాస్త్రి, తాటిపర్తి గోపాలాచార్యులు, చింతామణి నరసింహాచార్యులు, శివరామ సిద్దాంతి, 
కవికరి కడుకుంట్ల పాపశాస్తి, భావశిల్పక శిరోమణి గుడిమంచి సుబ్రహ్మణ్యశాస్త్రి, 
మహాకవి దీక్షితుల నరసింహశాస్త్రి, వి. లక్ష్మీదేవమ్మ, కవిశరభ పెద్ద మందడి 
వేంకటకృష్ణకవి, బుక్కపట్నం రామచంద్రకవి. విక్రాల నరసింహాచార్యులు, చింతామణి 


38 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


నరసింహాచారి, సాహిత్యశిరోమణి తిరుమల బుక్కపట్నం అణ్జమాచార్యులు, హారతి 
దీక్షాచార్యులు, పాపకంటి పుల్లమరాజు, జోస్యం వేంకటాచార్యులు, జాతక విద్వన్మణి 
తిరుమల బుక్కపట్నం వేంకటాచార్యులు, మాడభూషి రాఘవాచార్యులు, తిరుమల 
బుక్కపట్నం రంగాచార్యులు, ప్రాచీన సరస్వతి కిడాంబి శాపురం రంగాచార్యులు 
మొదలైన కవులు వివిధ రచనలు చేసి కవితా కేతనాన్ని ఎగురవేశారు. 
హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనమయ్యేంత వరకు సంస్థానాల 
సాహిత్యసేవ కొనసాగింది. సంస్థానాల కాలంలో ఎక్కువగా సంస్కృతాంధ్రరచనలే 
వెలువడినాయి. సంస్థానాల శకం ముగిసిన తరువాత నిజాం పాలనలో కూడా తెలుగు 
రచనలు విరివిగా జిల్లాలో వచ్చాయి. ఆధునిక సాహిత్యంలోని వివిధ రకాల 
ప్రక్రియలకు అంకురార్పణ జరిగింది. స్వాతంత్రోద్యమ కాలంలో దేశభక్తి కవిత్వం 
అనేక రూపాల్లో వెలువడింది. పద్యం, వచనం, జానపదం, భక్తి, కీర్తన, తత్వం, 
యక్షగానం, హరికథ, బుర్రకథ, గేయం, కథ, నవల, నాటకం, నాటిక, వచనకవిత్వం, 
బాలసాహిత్యం, అనువాద సాహిత్యం, దళిత, స్త్రీవాద సాహిత్యం, జీవిత చరిత్రలు 
మొదలైన రూపాల్లో జిల్లా సాహిత్యం విస్తరించింది. పరిశోధనా రంగం స్థిరపడింది. 


ఈడణమెడ్సుల 


ఆధునిక సాహిత్యం 39 


4. జల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 


సెల్‌ 


గానం, నృత్యం ప్రధానమైన కళారూపం యక్షగాన ప్రక్రియ. తెలుగులో 
మొట్టమొదటి సారిగా పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు యక్షగాన పదప్రయోగం 
చేశారు. యక్షగానంలో ముఖ్యంగా నవ విధ రగడలు, తాళాలు, దర్వులు, ద్విపదలు, 
కీర్తనలు, గీతాలు, పద్యాలు మొదలైనవి ఉంటాయి. యక్షగానం వీధినాటక ప్రక్రియకు 
చెందింది. సాధారణంగా యక్షగాన ప్రదర్శన గుడి దగ్గరో, రచ్చబండ దగ్గరో మరో 
అనువైన బాటనో ప్రదర్శిస్తారు. వనపర్తి జిల్లాలో మొట్టమొదట అప్పకవి రాసిన 
అంబికా సంవాదం పేర్మొనదగినది. తరువాతి కాలంలో ఎందరో కవి పండితులు 
వందల కొద్ది యక్షగానాలు రచించారు. ఇది బహుళ జనాదరణ పొందిన ప్రక్రియ. 

యక్షగానాలు 

తిరుమలరాయుడు : 'జలక్రీడలు” అనే యక్షగానాన్ని తిరుమల రాయుడు దరువులు, 
పద్యాలతో రచించాడు. 
తూము రామదాసు : తూము రామదాసు 'తారాశశాంకం, భీమసేన విలాసిమనే 
రెండు యక్షగానాలను రచించాడు. 
పుల్లదాసు : సోళీపురం గ్రామస్తుడు పుల్లదాసు “పంచపాండవుల నాటకం” అనే 
యక్షగానాన్ని రచించారు. 
వానమామల నరసింహదాసు : వానమామల నరసింహదాసు భీమసేన విలాసం 
యక్షగానంలో కూడ కురుమూర్తిస్వామి ముద్ర కనిపిస్తుంది. 


సంకీర్తనా ప్రక్రియ 


భక్తి సంప్రదాయాలు నవవిధాలు. అందులో ఒకటి కీర్తన. భావ రాగతాళ 


మ 


యుక్తమైనది కీర్తన. స్తుతించడం, గానం చేయడం అని అర్థం. భక్తుడు పరిపరి 


40 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


విధాల భగవంతుని గొప్పతనాన్ని కీర్తిస్తూ తనని రక్షించమని కోరుకుంటాడు. 
సంకీర్తనల్లో ఆధ్యాత్మిక, వైయుక్తిక, సామాజిక, తత్వ్వసంబంధమైనవి అనేకమున్నాయి. 
ఈ జిల్లాలో ఎందరో సంకీర్తనలు రచించి వాసికెక్కారు. 

సోళీపురం నరసింహయోగి : ఇతను ముక్తికాంతా విలాసమనే బృహత్‌ గ్రంథాన్ని 
రచించాడు. దీనిలో వేదాంత, యక్షగాన, మానస పూజావిధానం, కీర్తనలు, తత్త్వాలు 
గురుశిష్య సంవాదం వంటి అంశాలున్నాయి. ఇతనికి 'యోగానందుడు” అనే బిరుదు 
కూడా కలదు. 

ఉప్పరిపల్లి కృష్ణదాసు : ఖిల్లా ఘనపురంకు చెందిన ఇతను భవబంధాలను తెంచుకొని 
(బ్రహ్మచర్యాన్ని పాటించాడు. హరినామస్మరణ సంపన్నుడు. 'శ్రీసోలీపురం గురుభజన 
కీర్తనలు రెండు వందలు రచించాడు. రామహరే పరంధామ హరే వంటి కీర్తనలు 
ప్రసిద్ధం. 

తిరుమలరాయుడు : దుప్పల్లికి చెందిన తిరుమలరాయుడు 27 కీర్తనలుగల 'కురుమతి 
తిరుమల రాయుని కీర్తనలు’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇవి ప్రత్యేకంగా శ్రీకురుమూర్తి 
స్వామిపై వ్రాసినవే. 

నేదునూరి నరసింహదాసు : పెద్ద మందడి దొడగుంట పల్లికిచెందిన నేదునూరి 
నరసింహదాసు 'శ్రీమద్దాశరధి భక్తసమాజ కీర్తనలు, హరిభక్త సమాజ కీర్తనలు” అనే 
రెండు కీర్తనల సంపుటాలను ప్రచురించారు. 

గొల్లూరి విజయ రాఘవాచార్యులు : గోపాల పేట మండలం దేవుని తిర్మలాపురం 
(గ్రామానికి చెందిన గొల్లూరి విజయ రాఘవాచార్యులు 'రాకమదైవేశ సంకీర్తనావళి' 
రచించారు. ఇందులో 28 కీర్తనలుండి, ప్రతి కీర్తన తర్వాత ఒక పద్యముండటం 
విశేషం. 

మనుసాని వేంకటలక్ష్యమ్మ : మనుసాని వేంకట లక్ష్మమ్మది ఆత్మకూరు. ఈమె భజనలు 
- కీర్తనలు, తత్త్వములు” అనే కీర్తనా సంపుటిని వెలువరించింది. వీరి కీర్తనలలో 
“ఆత్మకూరు నిలయ శ్రీలక్ష్యాంబ వరదప్రసన్ను అనే ముద్ర కనిపిస్తుంది. 

గొల్లపల్లి వేంకటదాసు : గోపాల్‌పేట మండలం గొల్లపల్లికి చెందిన వేంకటదాసు 
రాసిన తారక రామాయణంలో వందల కీర్తనలున్నాయి. 

పసులూరు రాఘవాచార్యులు : ఆత్మకూరు సంస్థాన సంగీత విద్వాంసుడు రాఘవా 


చార్యులు పలు సంకీర్తనలు రచించారు. 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 41 


అప్పరాల పరంధామయ్య : కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన 
పరంధామయ్య పలుకీర్తనలు కురుమూర్తి స్వామిపై రచించారు. ఆముద్రితమే అయినా 
బహుళ ప్రచారంలో ఉన్నాయి. 

గజ్జల దాసు : హరిభజన కీర్తనలు రాసిన గజ్జలదాసు వనపర్తి నివాసి. ఒక మఠాన్ని 
కూడా స్థాపించారు. ఇతను చంద్రమౌళీశ్వరస్వామి శిష్యుడు. ఈయన 'గజ్ఞలదాసు 
చరిత్ర? అనే గురు భక్తుల కథలు రాశాడు. 

తులసీదాసు : కొన్నూరు గ్రామానికి చెందిన తులసీదాసు అనేక కీర్తనలు రచించి 
పాడారు. 

జంగమాయ పల్లి వేంకటదాసు : శ్రీవేంకటేశ్వర స్వామిపై శతాధిక కీర్తనలు, రాసిన 
ఇతను ఖిల్లాఘనపురం జంగమాయ పల్లెకు చెందినవాడు. 

ఆకుల శివరాజలింగం : వనపర్తిలో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఆకుల శివరాజ 
లింగం పద్య, గద్య, గేయ కీర్తనలు రచించారు. 


తత్త్వ సాహిత్యం 


తెలుగు సాహిత్యంలో తత్వాలంటే బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు గుర్తుకొస్తాయి. 
జ్ఞాన, ఆధ్యాత్మిక, వేదాంత సంబంధమైన విషయాలను ప్రజల భాషలో అందరికీ 
అర్ధమయ్యే రీతిలో పాడుకునేందుకు వీలుగా తత్వాలుంటాయి. అట్లాంటి తత్వాలకు 
ఎందరో జిల్లాకు చెందిన వాళ్ళు రచించి గానం చేశారు. 
శంకరావధూత : వనపర్తికి చెందిన శంకరావధూత అద్వైత సంబంధమైన గ్రంథాలను 
రచించాడు. బ్రహ్మపరోక్షీకరణం, స్వానుభూతి ప్రకాశిక, కవి హృదయం అనే గ్రంథాలలో 
తత్వసంబంధమైన విషయాలను పేర్కొన్నాడు. అయితే ఇవి పద్యాలలో ఉండటం 
ఒక (ప్రయోగం. 
గుజ్జలనారాయణ దాసు -పీర్‌ మొహియిద్దీన్‌ : జంట కవులైన వీరిద్దరు 88 తత్వాలు 
రచించారు. ఇవి తారకామృతం పేర కాలజ్ఞానాన్ని తెలియచేసే తత్త్వాలు. 
ఓరుగంటి నరసింహదాసు : వీరు అచల మార్గం అనుసరించి, అదేమార్గంలో తత్వాలు 
రాశాడు. ఎరుక లక్షణం ఈ తత్వాలలో చెప్పడం జరిగింది. 
నిర్మలానంద “బాల బ్రహ్మదాసు' : బాలబ్రహ్మదాసు హరికథకుడు. పెబ్బేరు నివాసి 
“భజనమాలుి పేరుతో 41 తత్వాలను సరళమైన భాషలో రాశాడు. 
షేకు హుసేన్‌దాసు : మనసా” పేరుతో షేకు హుసేన్‌ దాసు తత్వాలు రాశాడు. 
ఇతను బిజినేపల్లి గ్రామస్టుడు. 


42 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


ఇంకా పూర్ణానంద కృపదాసు, చేవూరు జానకీరామాచార్యులు, విలియం కొండ 
నాగేంద్రం వంటి వాళ్ళు వనపర్తి జిల్లాలో తత్త్వాలు రచించి ప్రచారంచేశారు. 


శతక సాహిత్యం 


తెలుగు సాహిత్యంలో బహుళ జనాదరణ పొందినది శతక సాహిత్యం. 
శతకమంటే 100కుపైగా పద్యాలతో కూడినది. కొందరు ద్వి, త్రి శతకాలను కూడా 
రచించారు. వేమన వంటి వారు ఈ నియమాన్ని పాటించలేదు. భక్తి, నీతి, శృంగార, 
వైరాగ్య, వ్యంగ్య, హాస్య, సాంఘిక ఇతి వృత్తాలతో శతకాలు వచ్చాయి. ఈ శతక 
సాహిత్యంలోను జిల్లా కవులెందరో తమ వంతు కృషి చేశారు. 
అజ్జకొల్లు శేషకవి : ఇతను అమరచింత ఆస్థానంలో ఉన్నాడు. శ్రీకురుమూర్తి 
వేంకటేశ్వర శతకం, శ్రీ సింగంపేట ఆంజనేయ స్వామి శతకం, రచించారు. ఇవి 
రెండూ భక్తిప్రధానమైనవే. ఈయన సోమభూపాలుని ఆస్థాన కవి. 
నామాల నారాయణదాసు : ఆత్మబోధ శతకకర్తవీరు. ఆత్మకూరుకు చెందినకవి. 'జీవా” 
అనే మకుటంతో 120 కందపద్యాలను అందించారు. ఇవి తాత్వికమైనవి. 
మారకొండ లక్ష్మీకాంతరెడ్డి : కొత్తకోట మండలం జంగమాయపల్లెకు చెందిన 
మారకొండ లక్ష్మీకాంతరెడ్డి వ్యాపారవేత్త, సౌజన్యశీలి అయిన బాదం రామస్వామిపై 
శతకంరాశాడు. ఒకసాధారణ వ్యక్తిపై శతకం రాయడం విశేషం. ప్రతిభావంతుడు 
బాదం రామస్వామి జీవిత శతకం” అనే మకుటంతో సాగింది. ఇది అంత్యప్రాసల 
ఆధారంగా చేసిన రచన. 
పి.హుస్సేన్‌ సాహెబ్‌ : వీరు ఈశ్వరసంప్రశ్నంి అనే శతకాన్ని రాశారు. “ఈశ్వరా” 
అనే మకుటంతో ఉండే ఈ పద్యాల నిండా సామాజిక రుగ్మతలను ఎత్తి చూపాడు. 
ఎలిశెట్టి బాలకృష్ణ : ఖిల్లా ఘనపురం మండలంలోని మానాజిపేటకు చెందిన వీరు 
“తెలుగుబిడ్డ శతకాన్ని ప్రచురించారు. తేటగీతి ఛందస్సులో సాగిన పద్యాలు తెలిసి 
మసలు కొమ్మెప్పుడు తెలుగుబిడ్డ అనే మకుటాన్ని కలిగి ఉన్నాయి. 


కథా సాహిత్యం 


తెలుగులో 1850 నుండి కథా సాహిత్యం ఆరంభమైంది. కథ చెప్పడం అనాదిగా 
ఉన్నా కథ రాయడం ఆధునిక కాలంలో వచ్చిన ప్రక్రియలే. అనువాద సాహిత్యంగా 
మొదలై 1910లో ఆధునిక కథ స్వతంత్ర రూపాన్ని పొందింది. కథ రాయడమంటే 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 43 


చిన్న సంఘటనను ఆధారం చేసుకొని దీని చుట్టూ పాత్రలను అల్లి జీవితాన్ని 
వ్యాఖ్యానించడమే. పట్టుసడలని శిల్పంతో కథారచయిత కథను నదపవలసి వుంటుంది. 
అనేక వాదాలతో కూడిన కథాసాహిత్యం వచ్చింది. ప్రపంచస్థాయి తెలుగు కథా 
సాహిత్యం మనకుందని విమర్శకులు విశ్లేషించారు. జిల్లాలో కూడ కొంత మంది 
భిన్నవాదాలను, భిన్న వస్తువులను కథలుగా మలిచారు. 

నవలా రచయిత్రిగా కథా రచయిత్రిగా సుప్రసిద్దులరాలైన పోల్మంపల్లి శాంతాదేవి 
100కుపైగా కథలు రాసింది. అన్ని పత్రికల్లో ఈమె కథలు అచ్చయినవి. ఈమె 
కథలన్నీ నూరేళ్ళపంట, ముళ్లగులాబి, సమర్పణ అనే మూడు కథాసంకలనాలుగా 
వెలువడినవి. పోల్మంపల్లి రాజ్యలక్ష్మి ఏబైకి పైగా కథలు రాసి పత్రికల్లో ప్రచురించారు. 
వీరి మొదటి కథ మధుశ్రీ. పోలిశెట్టి పర్వతరాజు, ఉమ్మెత్తుల లక్ష్మీనరసింహమూర్తి 
వంటి వారు కొన్ని కథలు రాశారు. ఎం. ఎన్‌.రాజు మొత్తం ముప్పయి కథలు రాశారు. 
ఇతని కథలు వివిధ వార, మాస, దినపత్రికల్లో ప్రచురితమైనాయి. వీరెక్కువగా శృంగార 
కథలురాశారు. 

జనజ్వాల కవిత్వంతో పాటు ఓ పదికథలనూ రాశారు. సామాజిక, వాస్తవ 
పరిస్థితులను ఈ కథలు చిత్రించాయి. ఎడమకాలు చెప్పుజారింది. పిచ్చిపిల్ల, తల్లీ 
వందనం వంటి కథలు ఆనాటి జిల్లా కరువు పరిస్థితులకు అద్దంపట్టినవి. ధనరాజ్‌ 
జ్ఞానేశ్వర్‌ వనపర్తి పట్టణంనుండి ఎన్నో కథలను రాశారు వీటిని 'తీరం చేరని కెరటాలు” 
అనే పేర కథాసంపుటిని ప్రచురించారు. 

పోల్మంపల్లి శాంతాదేవి, రాజ్యలక్ష్మి తర్వాత విసృతంగా కథారచన చేస్తున్న 
మరో రచయిత్రి డా॥ తంగెళ్ళ శ్రీదేవి. వీరు ఆత్మకూరు పట్టణానికి చెందినవారు. 
ఇప్పటి వరకు 50కి పైగా కథలను ప్రచురించారు. వివిధ మాస, వార, దిన పత్రికలలో 
అచ్చయినవి. వీరికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రదానం చేసింది. 

నల్లగొండలో పుట్టి, వివాహం తర్వాత వనపర్తి జిల్లా, దుప్పల్లి గ్రామానికి 
చెందిన కోట్ల వనజాత కథా రచయిత్రి. ఆమె ఉద్యమ కాలంలో తెలంగాణ పోరాటాన్ని 
ఇక్కడి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ రాసిన బహుమతులు పొందిన పది 
కథలనూ “ఇత్తు అనే పేర కథల సంపుటిగా ప్రచురించింది. ఇది రాష్ట్రం ఏర్పడ్డాక 
వచ్చిన మొదటి కథాసంకలనం దీనిని మన ముఖ్యమంత్రి, ఉద్యమనేత కల్వకుంట్ల 
చంద్రశేఖరరావుకు అంకితమివ్వడం జరిగింది. 


44 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


నవలా సాహిత్యం 


ఆధునిక తెలుగు సాహిత్యంలో వచన సాహిత్య ప్రక్రియ నవల. ఆంగ్ల సాహిత్య 
ప్రభావంతో తెలుగు భాషలో ప్రవేశించింది. దీనిని వచన ప్రబంధమన్నారు. అనంతర 
కాలంలో ఇది నవలగా స్థిరపడింది. సంపూర్ణ జీవితాన్ని చిత్రించడానికి వీలుండే 
ప్రక్రియ. అన్ని ప్రక్రియల్లో ఉన్నట్లే నవలా ప్రక్రియలోను సాంఘిక, రాజకీయ, 
పౌరాణిక, హాస్య, వ్యంగ్య, వైజ్ఞానిక, అపరాధ పరిశోధన వంటి అంశాలు చోటు 
చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రం అవతరించిన తరువాత పాలమూరు జిల్లానుండి 
వెలువడిన ఆశాదోషంి నవలను తొలి నవలగా పరిశోధకులు పేర్కొంటున్నారు. 

కథా రచయిత అయిన కాచిరాజు శేషగిరి రావు 'ఉద్యోగద్రోణమ్‌” అనే ఇతిహాస 
నవలను రచించాడు. ఈనవలలో ఉద్యోగం కోసం ద్రోణుడు పడిన కష్టాలను వివరిస్తూ 
సమకాలీన పరిస్థితులను వివరించాడు. భారత దేశపు తొలి నిరుద్యోగిగా ద్రోణుడుని 
ఇందులో చిత్రించాడు. 

వనపర్తి ప్రాంతంలో, తెలంగాణలో ప్రముఖంగా పేర్కొనదగిన రచయిత్రి శ్రీమతి 
పోల్కంపల్లి శాంతాదేవి డెబ్బయి నవలలు, వందుకుపైగా కథలురాసి చరిత్ర 
సృష్టించింది. శాంతాదేవి నవలలుకొన్ని ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, స్వాతి, 
జ్యోతి, ప్రజామాత, ప్రగతి, వనితాజ్యోతి వంటి వాటిలో సీరియల్స్‌గా వచ్చాయి. 
మరికొన్ని నేరుగా నవలలుగా ఆచ్చయినాయి. వీరు రాసిన “పేమబంధం')నవలకు 
ఆంధ్రజ్యోతి వారపత్రిక, “అడవిమంటి నవలకు ఆంధ్రభూమి వారపత్రిక అవార్డులు 
'కటించింది. చండీప్రియ నవల అంజలీ పిక్చర్స్‌ ద్వారా అదే పేరుతో సినిమాగా 
వచ్చింది. కొన్ని వీరి నవలలు కన్నడ భాషలోకి అనువాదమైనవి. 1991లోనే 
అభినందన సంస్థచే మాదిరెడ్డి సులోచన పురస్మారం, తెలుగు విశ్వవిద్యాలయం నుండి 
మల్లాది సుబ్బమ్మ ధర్మపురస్మారం లభించింది. వీరి నవలలపై పరిశోధనచేసి చంద్రలేఖ 
పి. హెచ్‌.డి.ని పొందారు. రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి పురస్మారమిచ్చి 
గౌరవించింది. 

పోల్కంపల్లి రాజ్యలక్ష్మి పది నవలలు రాసింది. ఆనంద కిరణాలు, జీవనచక్రం, 
ఓపువ్వురాలింది, మౌనగీతం, ప్రేమపుష్పం, ఆశల దీపాలు వంటి నవలలు వివిధ 
వారపత్రికల్లో ధారావాహిక రచనలుగా వెలువడినవి. ఉమ్మెత్తల యజ్ఞరామయ్య 
రచించిన ఏకైక నవల ఆశాలత. ఇది 1947లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ 
ప్రకటించింది. అట్లే డా॥ శ్రీదేవిరెడ్డి కథలతోపాటు వీలునామా, స్వప్న సౌధం, 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 45 


ఏడురోజులు, మైత్రికరార్‌, మంత్రపుష్పం, సితార, వస్తానునీకోసం, వసంతసేన వంటి 
నవలలు ప్రచురించారు. వీరు చాల పిన్న వయసులోనే రచనా రంగంలో ప్రవేశించారు. 
ప్రస్తుతం విరామం లేకుండా రచనా వ్యవసాయం కొనసాగిస్తున్నారు. 


పరిశోధనా సాహిత్యం 


వనపర్తి జిల్లాలో డిగ్రీల కోసం, స్వీయ అభిరుచుల కోసం పరిశోధనలు చేసి 
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయితలు ఎందరో ఉన్నారు. ఏదో 
విషయాన్ని తీసుకొని పూర్వాపరాలు వివేచించి, విషయాన్ని విశ్లేషించి సత్యసంధతతో 
లోకానికి ఆయా రచనలు విలువను చూపెట్టడం పరిశోధకుల విశిష్టత. అటువంటి 
పరిశోధకులు ఎందరో ఉన్నారు. 

పెబ్బేరు మండలం శ్రీరంగాపురానికి చెందిన ఆచార్య ఎస్‌.వి.రామారావు 
తెలుగులో సాహిత్యవిమర్శి అనే ప్రామాణిక గ్రంథాన్ని తెలుగు సాహిత్యానికి 
అందించారు. 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఆచార్య కేశవులు వీపనగండ్ల, 
కొప్పునూరుకు చెందినవారు. వీరు 'మహబూబ్‌నగర్‌జిల్లా మోటపాటలు అనే 
అంశాలపై ఎం.ఫిల్‌., చేసి, ఆ తరువాత “జానపద విజ్ఞానంలో దాసర్లు' అనే అంశంపై 
పిహెచ్‌.డి. చేశారు. దాసర్ల మౌఖిక వాబ్మయాన్ని వీరు పరిశోధించి లోకానికి 
వెల్లడిచేశారు. 

ఆచార్య కె.కమల “ప్రాచీన భారత సాంఘిక జీవనము పై పరిశోధనచేసి 
పిహెచ్‌.డి. పొంది ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృత శాఖలో పనిచేశారు. 
వనపర్తికి చెందిన డా॥ ఎ.జయంతి “ఆలూరి బైరాగి రచనలు’ అనే అంశంతో ఎం. ఫిల్‌, 
“ఖండకావ్యాలు వస్తురూపనిర్మాణం” అనే అంశంను పరిశోధించి డాక్టరేట్‌ పట్టాను 
సంపాదించారు. “జంట నగరాలలో గ్రామదేవతలు” అనే అంశంపై పరిశోధన చేసిన 
డా॥ ఎం.భరణి వనపర్తి వాసినే. జంటనగరాలలో వెలసిన గ్రామ దేవతల సమగ్ర 
సమాచారాన్ని సేకరించిన వీరికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పట్టా 
ప్రదానం చేసింది. డా॥ బి. తిరుపతమ్మ ఆచార్య కొలకలూరి ఇనాక్‌ సాహిత్యం సామాజిక 
విశ్లేషణ” పై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన వీరు వనపర్తి జిల్లా కొప్పునూరు 
గ్రామానికి చెందిన వారు. కడుకుంట్లకు చెందిన వెంకటేశ్వర్లు “సపాహమహత్యం 
ఒకపరిశీలని అనే అంశంపై ఎం. ఫిల్‌ చేశాడు. వీరబ్రహ్మం కాలజ్ఞానంపై డా॥ మర్రి 


46 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


నరసింహారెడ్డి పిహెచ్‌.డి. పట్టాను పొందారు. పెద్ద మందడి మండలం వెల్టూరుకు 
చెందిన నరసింహరావు “జాతీయోద్యమంలో నవలల పాత్ర పై పరిశోధన చేసి డాక్టరేట్‌ 
పొందారు. బస్వోజు సుధాకరాచారి “స్నేహలతా కవితా సంఘం సాహిత్యసేవి 
అంశంపై పరిశోధన చేసి ఎం. ఫిల్‌ డిగ్రీ పొందారు. 

అరుణ వనపర్తి నివాసి. వీరు “సోళీపురం లక్ష్మీనరసింహ యోగేంద్రుల జీవిత 
చరిత్ర - తాత్త్విక రచనలు” అంశంపై ఎం.ఫిల్‌. చేశారు. వీపనగండ్లకు చెందిన 
వీరయ్య “మహబూబ్‌నగర్‌ జిల్లా జానపద విజ్ఞానము - గొల్లకుర్మలు' అంశంపై 
ఉస్మానియాలో ఎం.ఫిల్‌. చేశారు. 


జీవిత చరిత్రలు 


సమాజంలో వివిధరంగాలలో ప్రసిద్ధిచెందిన వ్యక్తుల జీవితాలు సమాజానికి 
ఆదర్శప్రాయమైనవి అని భావించినప్పుడు వారి సమకాలీనులు, శిష్యులు, అనుచరులు 
వారివారి జీవితాల చరిత్రలను పొందు పరచి లోకానికి వెల్లడి చేస్తారు. ఆ చరిత్రలు 
చదివి భావితరాలు తమ తమ జీవితాలను చక్కదిద్దుకుంటారు. అటువంటి గొప్ప 
వ్యక్తుల జీవిత చరిత్రలను రాసిన రచయితలో జిల్లాలో ఉన్నారు. 

ఖిల్లాఘనపురం మండలానికి చెందిన వీరదాసు 'శ్రీలక్షీనరసింహ యోగానంద 
స్వాములు వారి జీవిత చరిత్రను రాశారు. వీరు యోగానందస్వామి మహిమలను 
ఇందులో నిక్షిప్తం చేశారు. వీరికి సంబంధించిన ఆరాధనోత్సవాలు కూడా సోళీపురంలో 
(ప్రతిఏటా జరుగుతాయి. 

కవిగా ప్రసిద్ధులైన పటేల్‌ అనంతయ్య పొట్టి శ్రీరాములు తెలుగు 
విశ్వవిద్యాలయం కోసం ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, సుప్రసిద్ధకవి “'మఖ్యూం 
మోహియొద్దీన్‌ జీవిత చరిత్రను సంక్షిప్తంగా రచించారు. 

జాజి మొగ్గ కొండయ్య పెద్దమందడి (గ్రామస్టుడు. వీరు “'ధర్మసందేశం” పేరుతో 
“శ్రీశ్రీశ్రీ బాలకృష్ణ బ్రహ్మేంద్ర యోగీశ్వరులు’ పేర వారి జీవిత చరిత్రను రచించారు. 
జీవిత చరిత్రతో పాటు ఇందులో పద్యాలు, కీర్తనలు, స్వామివారి దివ్యసందేశం చేర్చడం 
జరిగింది. 


జానపద గద్య కథా సాహిత్యం 


వనపర్తి జిల్లాలో బహుళ ప్రచారంలో ఉన్న జానపదవీరుల గాథలు నాలుగు 
దాకా మనకు లభిస్తున్నాయి. వీరు వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు చెందిన వీరులు. 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 47 


వీరి జీవితాలు పేదప్రజల సంక్షేమం కోసం వినియోగించి జానపదుల గుండెల్లో 
వీరులుగా, దైవాలుగా నిలిచిపోయారు. వాటిలో పండుగ సాయన్నకథ, నల్లసోమనాద్రి 
కథ, మియాసాబుకథ, రాజా రామేశ్వరరావు కథ ముఖ్యమైనవి. 


మియాసాబు కథ 


సర్వాయిపాపని కథ ఉత్తర తెలంగాణలో ఎలా సుప్రసిద్ధమైందో దక్షిణ 
తెలంగాణలో ముఖ్యంగా వనపర్తిజిల్లాలో మియాసాబుకథ (1850) అంత 
ప్రసిద్ధమైనదనే చెప్పాలి. ఈ మియాసాబు గోపాల్‌పేట ఏదుట్లకు సంబంధించిన 
వాడు. గోపాల్‌పేట సంస్థానానికి చెందిన గుర్రాల బండిగసాబ్‌, ఆశంబీబీల కొడుకు. 
వనపర్తి పెద్దరాజారామేశ్వరరావు, శంకరమ్మల కాలం నాటి వాడు. వారికితను 
దత్తపుత్రుడనీ ప్రచారం కూడా ఉంది. ఇతను అమ్రాబాదు ప్రాంతానికి చెందిన 
కొంతమంది లంబాడీలను జత చేసుకొని దారి దోపిడీలకు పాల్పడేవాడు. దోచుకున్న 
సొమ్మును, ఆహారధాన్యాలను నిరుపేదలకు పంచి పెట్టేవాడు. ఇతని స్థావరం 
పానుగంటి కోట. ఇతనికి పానుగంటి మియాసాబ్‌ అని మరో పేరుకూడా ఉంది. 
దొంగంటే దొంగ చాటుగా దోచుకునే వాళ్ళని మనకు తెలుసు. కాని ఇతను ఫలానా 
చోటికి రాత్రి దొంగతనానికి వస్తున్నానని ముందే చెపిన దొంగతనం చేసేవాడు. 
వీరత్వానికి ప్రతీక అయ్యాడు. స్త్రీల వేషాలు వేసుకుని ధనవంతులైన పురుషులను 
మోసం చేసి, భయపెట్టి ఉన్నదంతా దోచుకునేవాడు. “ఊళ్ళకు వచ్చే భోగమ 
రంగసానేశాలు గట్టినాడు, “గద్దువాల దోసినాడు గాలిగోపురం గట్టినాడు” “పెబ్బేరును 
దోసినాడు బిరుదులేర్చరచినాడు” వంటి కథావాక్యాలు అతని దొంగతనాలను, వాటి 
వినియోగాలను తెలియచేస్తున్నాయి. 

ఊర్లకు ఊర్లే దోచేవాడని ఇతనికి పేరు. గద్వాలను దోచి తెచ్చిన సొమ్ముతో 
శ్రీరంగపురం ఆలయగోపురం కట్టించాడని, ఆ ఆలయంపైన బంగారు బిందెలు 
చేయించి వాటిమీద తన పేరుచెక్కించాడని, కానాయపల్లె చెరువు తవ్వించాడని, 
గ్రామాలకు కోట బురుజులు కట్టించాడని ఇతని కథవల్ల తెలుస్తున్నది. చేసింది 
దొంగతనాలే అయినా ఆ ద్రవ్యాన్ని పేదలకోసం, ప్రజాహితం కోసం ఖర్చు చేసినందున 
జానపదులకు వీరుడైనాడు, ఆరాధ్యుడైనాడు. ఇతనికి సారాయి తాగే వ్యసనం 
ఉండేదట. ఇతనికి లంబాడీ ప్రియురాలు ఉందేది. ఆమె పేరు లక్ష్మీబాయి. ఆమె 
అన్న భూస్వాములతో చేతులు కలిపి నయవంచన చేత అతనిని చంపినట్లు, ఖననం 


48 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


చేసినట్లు కథలో ప్రచారం ఉంది. అయితే రాణీ శంకరమ్మ శవాన్ని వెలికితీయించి 
పానుగల్లు కోటలో ఖననం చేయించిందని వ్యాప్తిలో ఉన్న మాట. సంచార గాయకులు 
వీరి వీర కథనాన్ని జాతర్లలో ముఖ్యంగా పీర్ల పండుగ సందర్భంగా గానంచేసి 
పొట్టపోసుకుంటారు. మియాసాబ్‌ కథను వార్త దినపత్రిక 2009 ఆగష్టు 16న 
అచ్చువేసింది. డా॥ జయదీర్‌ తిరుమలరావు ఇదే కథను 'మీరేసాబు కథి పేరుతో 
1994 లో అచ్చువేశారు. ఇది మియాసాబ్‌ కథనే పోలి ఉంటది. 


“వయ్యా వయ్యా మియాసావు లేవయ్యా మియాసావు 
ఏడు ఏడు తూములైతే ఏరుపంచి మియాసావు 
మూడేండ్లానులో పాలింక చెరువు తీర్వ జేసినాడు 
చెరువూ తీర్వ జేసినాడు దొంగవోడు మియాసావు 
చేసినొక్క మందికి తల్లి పొట్టే జంపలేదు తండ్రి 
ఏడేండ్లాను కరువులోను బతికించెను మియాసావు 
వయ్యా వయ్యా మియాసావు లేవయ్యా మియాసావు” 


అని జానపదులు అతను మరణించిన తర్వాత లేవమని, బతికిరమ్మని పాటగట్టి 
పాడుతరు. 


మొదటి రాజా రామేశ్వరావు కథ 


వనపర్తి సంస్థాన చరిత్రను జానపద గేయ గాథల ద్వారా పరిశీలిస్తే పూర్వం 
బోయలు, బలిజలు పరిపాలించారు. ఆ తరువాత కాపుల ఏలుబడిలోకి వచ్చింది. 
వనపర్తి రాజుల్లో 10వ తరానికి చెందిన మొదటి రామేశ్వరరావుకు సంతానం 
కలగలేదు. అతను బండమీది రంగాపురానికి చెందిన రమణమ్మ, ఫకీరు రెడ్డిల 
కుమారున్ని దత్తత తీసుకున్నారు. రాజారామేశ్వరరావు (1821-1866) అధికారంలోకి 
వచ్చాక బ్రిటీష్‌ వాళ్ళ పద్ధతిలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. 1861 లోనే తన 
సంస్థానంలోని భూములన్నింటిని సర్వే చేయించి, కొలతలు నిర్ణయించి స్థిరమైన 
ఆస్తిపన్ను విధానాన్ని ప్రవేశపెట్టాడు. క్రిమినల్‌ కోర్టులను నెలకొల్పాడు, జ్యుడిషియల్‌ 
స్టాంపులు ప్రవేశపెట్టాడు. తొలి సంఘసంస్కర్త అని కందుకూరి వీరేశలింగాన్ని అందరు 
పేర్కొనడం సరికాదని, రాజారామేశ్వరరావే ప్రథమాంధ్ర సంఘ సంస్మర్తని సురవరం 
ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రికలో (9. 7.1934) పేర్కొన్నారు. నిజాం ప్రభుత్వంలో 
1864లో వీరు ఆశ్విక దళపతిగా, 1866లో సర్వ సైన్యాధిపతిగా నియమితుడు 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 49 


కావడం విశేషం. అయితే ప్రభుత్వ కోపానికి గురియై జైలులోనిర్భంధించగా ఎన్నో 
మైళ్ళ దూరం నేల బొయ్యారం తవ్వించి తప్పించుకున్నాడని కథ ప్రచారంలో ఉంది. 
రాజారామేశ్వరరావు ఇంగ్లీషు, ఫార్సీ, కన్నడ, తమిళం, మరాఠీ, హింది భాషలను 
నేర్చుకున్నాడు. మద్రాసు వెళ్ళి అయిదు నెలల్లో ఇంగ్లీషు కూడా నేర్చుకున్నాడు. 
ఆత్మకూరు, కొల్పూరు, మఖ్లల్‌, ముడుమాల రాయచూరు, బళ్ళారిల మీదుగా 
చెన్నపట్నం వెళుతుండగా దారిలో సంస్థాన ప్రభువులు, నవాబులు ధన, వస్తు రూపంలో 
కానుకలు చెల్లించడం, కొన్నిచోట్ల బెదిరించి తీసుకోవడం, బొయ్యారం దారి వెంట 
కర్నూలు చేరుకోవడం మొదలైన విశేషాలు ఈ గేయ గాథ ద్వారా తెలుస్తున్నది. ఈ 
కథ ఇప్పటికి సంచార జాతులు గానం చేస్తున్నారు. 


రాజా ఓ రాజా రజాభోగతి కలుగని మేలు భళి 

మనది యేదేశంబు, ఏటిగడ్డ సూగూరి సముడు 

సూగూరి భూమికి దొరలు పూర్వకాలమునాడు 
బోయవానిది భూమి బొగ్గు తమాషా కాదు 

పాతపల్లి ఘడికట్టి పన్నెండేండ్లు రాజ్యము ఏలె 

అతడు పోయినంత బలిజెవాడు సూగన్న సూగూరు 
కట్టిపించె పన్నెండేండ్లు దేశమేలె అతడు కాలము 

అయె, అతడు పోయినంత దేశపు కాపులు తిరునామ 
ధారుల సంతతి సవై చిన జానమ్మ సవై పెద జాన్నమ్మ 
కొన్నాళ్లు రాజ్యము ఏలిరి పెదజానమ్మ పేరిట పెదజానము 
పేట కట్టిరి చినజానమ్మ పేరిట బీది జానము పేట కట్టిరి 
సవై చిన జానమ్మ దత్తు ఎవరిని తెచ్చి సాకు బండమీది 
రంగాపురము, యవరము పేట వంశాదులు, ఫక్కీరురెడ్డికి 
కొడుకు, రమణమ్మ కుమారుడు రాజా రామేశ్వరరావు 
దొరకు అన్నిచదువులు వచ్చు...........4000000000220 


పండుగ సాయన్నకథ 


జానపద గాథల్లో పండగ సాయన్నది వీరగాథ. కలిగిన వారి అన్యాయాలను 
ఎదిరించి, దోపిడీ చేసి పేదలకు ఆ సంపదను పంచడం అతని నైజం. అతని 


50 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


వీరత్వం జానపదులకు ఆరాధ్యం. పండుగ సాయన్న కథ పెద్దమ్మల వారు (మాదిగలు) 
చేసే కథాగానం ద్వారా ప్రచారాన్ని నోచుకుంది. ఒక సామాన్య రైతు కుటుంబంలో 
పుట్టిన సాయన్నది ముదిరాజు కులం. తల్లిపేరు సాయమ్మ, తండ్రి అంతన్న. కథలో 
అతని వర్ణన బాహుబలిని తలపిస్తది. చింతనిప్పుల కళ్ళు, ఉంగరాల జుట్టు, ఆరు 
గజాల తలపాగతో చూపరులకు భయం గొలిపే ఆజానుబాహుడు. మొదట్లో 
ముక్కోళ్ళు అనే కోవటి వారి దగ్గర బండివాడుగా చేరి, ఆ తర్వాత పోలీసు పటేలు 
ఇంట్లో జీతగాడుగా కుదిరాడు. అవినీతిని, అక్రమాలను పండగ సాయన్న సహించేవాడు 
కాదు. సాయన్న ప్రజలను హింసించే జాగీర్జార్లను, లంచగొండి అధికారులను దోచేసి 
ఆ ధనాన్నంతా పేదలకు పంచేవాడు. సంజీవనీ తీగను తాయత్తులుగా 
తయారుచేసుకొని దండరెట్టల్లో, కాలు పిక్కల్లో ఎక్కించుకున్నాడని ప్రచారం. అతనికి 
అవి ధైర్యాన్నిచ్చాయట. 

తాను జీతగాడుగా ఉన్న పోలీసు పటేలును సైతం ముందే హెచ్చరించి 

“నిన్నువిమడుగ సూడు, నీ అక్రమ సంపాదన 

సొమ్ములిస్తే పోతా” 
నని బెదిరించి సొమ్మంతా దోచుకుని ఊర్లోని పేదలకు పంచాడు. పండగ సాయన్న 
బెదిరింపులను, ఆగడాలనుతట్టుకోలేని జాగీరార్లు, దేశ్‌ముఖ్‌లు ఒక్కటె పండగ సాయన్న 
దొంగని, దేశద్రోహని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఒకనాడు ఉంపుడుకత్తె చెలిమిల్ల 
సాయమ్మ ఇంటికి సాయన్న వచ్చిన విషయం తెలుసుకుని దేశ్‌ముఖ్‌ వెంకటరెడ్డి 
అతన్ని చంపడానికి మాదిగ తుప్పల్ని పురమాయిస్తాడు. 


“అయ్యయ్యో తుప్పలిగా, ఓ మాదిగ తుప్పలిగా 
కులకచెర్ల మాళ్ళకు పెద్దపులి వచ్చింది 
పులినైతే పట్టాలే ఓ మాదిగ తుప్పాలి 

ఈగ వాలినంత సందివ్వదే మాదిగోడు” 


అంటూ పండుగ సాయన్న వీరత్వాన్ని పులితో పోల్చాడు జానపద కవి. 
వనపర్తి జిల్లాలో సంస్థానాల సాహిత్యసేవ 


ప్రస్తుత వనపర్తి జిల్లా పరిధిలోకి వచ్చే సంస్థానాలు వనపర్తి, గోపాలపేట, 
ఆత్మకూరు సంస్థానాలు ప్రధానమైనవి. 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 51 


ప్రాచీన సంస్థానాధీశులు చేసిన సారస్వత సేవను సంపూర్ణంగా అందించలేక 
పోయినా స్థూలంగా తెలుసుకొనుటకు అవకాశముంది. గడిచిన రెండు మూడు 
శతాబ్దాల నుండి భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకూ తమ పాలనలో సాహిత్య 
విస్తరణకు, కవి పండితుల పోషణకు, కళాసేవకు తమవంతు సేవలను సంస్థానాలు 


అందించాయి. 
వనపర్తి సంస్థానం 


వనపర్తికి ఆగ్నేయంలో జటప్రోలు, నైరుతిలో జోగులాంబ గద్వాల, పశ్చిమంలో 
ఆత్మకూరు, ఉత్తరంలో పాలమూరు ఉన్నాయి. వనపర్తి సంస్థానాధిపతులు మోటాటి 
రెడ్డి కులస్తులు. వీరి ఇంటిపేరు 'జనుంపల్లి. వీరి వంశానికి మూలపురుషుడు శ్రీ 
వీరకృష్ణారెడ్ది. ఇతని సంతానంలో ప్రసిద్దుడు, బహు భాషావేత్త అయిన అష్టభాషాబహిరీ 
గోపాలరాయుడు. ఇతను తిరుపతి, కంచి మొదలైన క్షేత్రాలను దర్శించి తిరిగి 
వచ్చేటప్పుడు అనేకమంది విద్వాంసులను వెంటతీసుకొని వచ్చాడు. వీరి సూచనలతో 
శ్రీరంగాపురంలో శ్రీ రంగనాయకస్వామి దేవాలయాన్ని కట్టించాడు. స్వామి వారి 
చుట్టూ రంగ సముద్రం పేర పెద్ద చెరువును తవ్వించాడు. ఈ సంస్థానం తొలి 
రాజధాని సూగూరు. తరువాత వనపర్తికి మార్చడం జరిగింది. క్రీ.శ. 1700 లకు 
ముందే వీరు సంస్థానాధీశులు. 

ఈ నంస్తానాన్ని ఆశ్రయించిన అయ్యమాచార్యులవారు 150 
సంవత్సరాలకిందే “చెన్నకేశవ విలాసము, రామేశ్వర విజయము” అనే గ్రంథాలను 
రచించారు. 250 సంవత్సరాల కిందట వీరరాఘవాచార్యులు సంస్కృత భాగవతానికి 
“వీర రాఘవీయమ” ను వ్యాఖ్యానాన్ని రచించాడు. ఈ సంస్థానానికే చెందిన వేపర్ల 
(గ్రామంలో అక్షింతల సుబ్బశాస్త్రి, జగమెరిగిన పండితుడు వనపర్తి వాసి హోసదుర్గం 
కృష్ణమాచార్యులు బహుగ్రంథకర్త. ధర్మాధికారిగా ఉండిన హోసదుర్గం శ్రీనివాస 
రాఘవాచార్యులు “వీరరాఘవీయ భూమిక, ఆచార్య వైభవము, స్వభావాను పద్ధతి” 
అనే [గ్రంథాలను రచించారు. రాజనగర గ్రామస్తులు విక్రాల నరసింహాచార్యులు 
భారతీస్తుతి, మాలతీమాధవము, కురుసంధానము, దూతాంగదము, జగన్నోహణ 
బాణము అనే కావ్యాలను రచించారు. 

ఈ సంస్థానంలో గద్వాల, ఆత్మకూరు సంస్థానాలలో లాగానే విద్వత్‌కవి, 
గాయక సభలు జరిగేవి. కార్తీకపౌర్ణమి రోజుల్లో శ్రీరంగాపురం గ్రామంలో స్వామివారి 


52 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


బ్రహ్మోత్సవాల సందర్భంగా కవి, గాయక సభలు జరిగేవి. వేద పండితులు, శాస్త్ర 
పండితులు, కవులు, గాయకులు వచ్చి సన్మానాలు, సత్మారాలు పొంది వనపర్తి 
సంస్థానం చరిత్రను శాశ్వతం చేశారు. ఈ కార్యక్రమాలను మొదట రాణి శంకరమ్మ, 
ఆ తర్వాత రెండో రామేశ్వరరావు నిర్వహించారు. వీరి కాలంలో ఆస్థాన విద్వాంసులుగా 
ఆచార్య రంగాచార్యులు, నంబాకం రాఘవాచార్యులు, శేషాచార్యులు, విక్రాల 
వేంకటాచార్యులు ఉన్నారు. తర్క విద్వాంసులు ధూళిపాళ సూర్యనారాయణశాస్త్రి, 
శౌత పండితులు నూకల సుబ్రహ్మణ్యశాస్త్రి, వ్యాకరణ పండితులు కాశావర్సుల 
సత్యనారాయణశాస్త్రి మొదలైన వారెందరో ఈ సభలకు వచ్చేవారు. 

ఈ రంగాపూరులో జరిగే సభలకు గద్వాల సంస్థానానికి వచ్చిన కవులంతా 
వచ్చేవారు. తిరుపతి వేంకటకవులు, గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, సన్నిధానం 
సూర్యనారాయణశాస్త్రి మొదలైన కవులు వచ్చి సత్కారాలు పొందినవారే. ఒక్క తెలుగు 
కవులే కాదు సంస్కృత కవులు సన్మానాలు పొందేవారు. వనపర్తి సంస్థాన చరిత్రను 
పద్య కావ్యంగా రచించిన నెమలూరి వేంకటశాస్త్రి శతావధాని ఇక్కడ పరీక్షాధికారిగా 
ఉండేవారు. శాసనాలు, దానపత్రాల ఆధారంగా సంస్థానాధీశుల వంశ చరిత్రను 
వివరంగా రాశారు. 

రాజా రామేశ్వరరావు నిర్వహిస్తున్నకవి గాయక సభలు నిర్వహిస్తున్న కాలంలో 
తిరుపతి వేంకటకవులు శ్రీరంగాపురం వచ్చి... 


సీ|| _గళమున బిరుదులు కైసేసె నమల పూ 

ర్ల్గద్వాల విజయనగర పురములు, 

దానికే ఆత్మకూర్థవు డేన్గునెక్కించు 
నప్పుడొసగె చంద్రహారములకు, 

కుడిచేతికొక బిరుదిడియె నంతకుమున్న 
మొగలుతుర్తి నృసింహ భూవరుండు, 

ఎడమ చేతికి మొన్ననిడె తాటికొండ 
రామారెడ్డి మేల్మిబంగారు మురుగు, 


గీ! ఇతర సంస్థానముల వంకకేగకీ ప్ర 
తిష్ట నీక దక్కింప మదినిదలంచి 
“గండ పెండేరి మొక్కటి గైకొనంగ 
గాలెదురు చూచుచున్నదో కాశ్యపేంద్ర, 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 53 


మ॥ కృతి గైకోగ దలంచినాడనని మున్నేపల్మితేమయ్యెనా 
జతనంబిప్పుడు, చెప్పుమయ్య తుది నీవాసించుటే నిక్కమై 
నతటథిన్స, వీడ్య మొసంగు, మిచ్చిన, అపర్హాదేవి చెప్పందినిన్‌ 
గృతకృత్యున్‌ బొనరించు, పాల్య వనపర్తి స్ఫూర్తి రామేశ్వరా! 
వంటి మొదలైన పద్యాలు ఎన్నో చెప్పారు. 
ఈవిధంగా కవి సభలనేకాక రాజా రామేశ్వరరావు “బ్రహ్మవిద్యా ముద్రాక్షర 
శాలి (Printing Press) ను ఏర్పాటుచేసి, మానవల్లి రామకృష్ణకవి వంటి వారిని 
సంస్థానానికి ఆహ్వానించి, వారి నేతృత్వంలో “వీరరాఘవీయ వ్యాఖ్యను ముద్రించారు. 
ఇంకా ‘విసృత కవులు” అన్న శీర్షికతో నన్నెచోడుని కుమార సంభవము, వల్లభరాయని 
క్రీడాభిరామము, మడికి సింగన సకల నీతి సమ్మతము, బద్దె భూపాలుని నీతిశాస్త్ర 
ముక్తావళి, భైరవకవి శ్రీరంగమహాత్యము, (ప్రబంధ మణిభూషణము, 
వేంకటేశోదాహరణము మొదలైన పుస్తకాలను ముద్రించారు. “ప్రతి వర్షంబున 
దెల్లుతల్లిని పవిత్రప్రేమ నర్చించునున్నతుడే మా వనపర్తి రాజూ అని కవులు కీర్తించారు. 


గోపాలపేట సంస్థాన సాహిత్య సేవ 


గోపాల్‌పేట సంస్థానం వనపర్తికి దగ్గరలో ఉంటుంది. దీని రాజులు జనుంపల్లి 
వంశస్తులే. ఈ సంస్థాన నిర్మాత బహిరీ గోపాలరావు కావటంచేత ఇది గోపాల పేట 
సంస్థానంగా స్థిరపడింది. వీరు ఎంతోమంది కవులను పోషించారు. పూర్వపురాజు 
జక్సాల్‌రావు కాలంలో పల్లా లక్ష్మీనరసింహశాస్తి, బుక్కపట్టణం రాఘవాచార్యులు, 
కేశవపంతుల సింగయ్య సిద్ధాంతి, కేకనూరి అప్పకవి వంటి వారిని పోషించడం 
జరిగింది. 

బుక్కపట్టణం రాఘవాచార్యులు వ్యాకరణపండితులు. కాళీపట్టణంలో 
విద్యనభ్యసించి, మైసూరు సంస్మానికి చెందిన “అపర పతంజలి కస్తూరి రంగాచార్యుల 
చేత విద్వత్‌ పరీక్షలో ఉత్తీర్ణుడై, ప్రశంసించబడి, సంస్థాన సత్మారం పొందిన 
బుక్కపట్టణం వారు తెలంగాణకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టారు. ఇతని కుమారులు 
ఇద్దరూ పండితులే. పెద్దవాడు రామచంద్రాచార్యులు. వీరు శతావధాని, 
ఆనందరామాయణం వంటి కావ్యాలను రచించాడు. వీరు శతాధికంగా చేసిన రచనలన్నీ 
అముద్రితాలే. అట్లే వీరి తమ్ముడు సంగీత, సాహిత్యాలలో పండితుడు. 


54 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


గోపాల్‌పేట రాణి రంగనాయకమ్మ తమ దర్శనార్థం వచ్చిన జంధ్యాల 
సుబ్రహ్మణ్యశాస్త్రి సహస్రావధానిని ఘనంగా సత్మరించారు. కేశంపేట జాతరలో 
ప్రాంతీయ కవులనెందరినో సత్మరించేవారు. 

ఆత్మకూరు సంస్థాన సాహిత్యసేవ 

ఆత్మకూరు సంస్థానం పేరు నైజాము రాజపత్రాలలో అమరచింత సంస్థానంగా 
పేర్ళొన్నారు. ఆత్మకూరు సంస్థానం పాకనాటి రెడ్డి వంశస్తులది. వీరి ఇంటిపేరు 
“'ముక్కరి. వీరికి గద్వాల సంస్థానాధీశులకు బంధుత్వం కలదు. 20 లక్షల ఆదాయంతో 
గద్వాల సంస్థానం మైసూరు సంస్థానంతో పోటీపడేది. ఆత్మకూరు సంస్థాన ఆదాయం 
అయిదు లక్షలకు మించేది కాదు. వితరణలో, విద్వత్‌ కవుల పోషణలో గద్వాల 
సంస్థానంతో పోటీ పడ్డారు. తమ దగ్గరికి వచ్చిన కవి పండితులను గద్వాల రాజు 
ఏమిచ్చారని అడిగి మరీ సమానమైన సత్మారం చేసేవారట. ఆత్మకూరు ప్రభువుల 
త్యాగబుద్ధి చాల గొప్పది. 

ఈ సంస్థాన మూల పురుషుడు గోపాలరెడ్డి. ఈ వంశంవారు బహుమనీ 
సుల్తానులకు, పీష్వాలకు, అసఫ్‌ జాహీలకు యుద్ధవేళల్లో సహాయపడుతూ, 
సామంతులుగా ఉన్నారు. వీరి కుల దైవము శ్రీకురుమూర్తిస్వామి. కొండమీద ఉన్న 
శ్రీనివాసుని స్తుతిస్తూ శ్రీనివాస విలాసాది గ్రంథములు రచించబడినవి. 

ఈ సంస్థానంలో 200 సం.లకు పూర్వము సురవరం కేశవయ్య అనేకవి 
'నిర్యోష్టయ రామాయణాన్ని” రచించి రాజా సోమభూపాలునికి అంకితం చేశారు. ఈ 
రాజుల గురువు బుక్కపట్టణం రంగాచార్యులు 'గుణ రత్నాకరము, పద్మినీ పరిణయము” 
అనే చంపూ కావ్యాలను రచించారు. 

ఇక్కడ ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుక్ల తదియ, చవితి తిథుల్లో విద్వత్‌ కవి 
గాయక సభలు జరిగేవి. ఆ సందర్భంగా కవి పండితులకు ఘనసత్మారాలుండేవి. 

తిరుపతి వేంకట కవులకు ఇక్కడ జరిగిన సన్మానాలు ఎంతో ప్రసిద్ధాలు. 
వారు శ్రీనివాస విలాస కావ్యాన్ని రాసి సీతారామ భూపాలునికి అంకితమిచ్చారు. 
సంస్థాన రాజుపై వారు చెప్పిన ఒక ప్రసిద్ధ పద్యాన్ని చూడండి. 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 55 


ధరణీనాథులు రాజరాజనుచు, విద్వాంసుల్‌ బుధుండంచు, సుం 
దరులెల్లన్‌ మదనుండటంచు, గరుణాధారుండటంచున్‌ బ్రజల్‌ 
సరసుండంచు గవీశ్వరుల్‌ వొగడ రాజశ్రీల వర్ధిల్లుము 
క్కర వంశాంబుధి చంద్ర! నిస్తుల యశస్మా! రామభూపాలకా! 
(నానారాజ సందర్శనము పుట. 71) 


రాజా సీతారామ భూపాలరావు, శ్రీరామ భూపాలరావుల తర్వాత రాణీ 
భాగ్యలక్ష్మమ్మ కవి పండితులను ఆదరించింది. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో 
వచ్చిన గోలకొండ కవుల సంచిక ప్రచురణకు రాణి ఆర్థిక సహాయం చేసింది. 


స్థిర సామ్రాజ్యమనామయంబు జయలక్ష్మీ వ్యాప్తి శశ్వద్యశ 
స్ఫురణంబండిత పోషణాభి రతి సంపూర్ణానుకంపాప్తియున్‌ 
బరమౌదార్యము నైజపాదభజన వ్యాసంగమున్‌ గూర్చి శ్రీ 
కర కుర్భూర్తి గిరీశుడోము నిను దీక్షన్‌ భాగ్య లక్ష్యంబికా! 
- దీక్షితుల నరసింహశాస్త్రి 


వనపర్తి జిల్లా సాహిత్య సంస్థలు 


జ్యోతిర్మయి సాహితీ సంస్థ : దీనిని ఆచార్య ఎస్వీ రామారావు 1962లో ప్రారంభించారు. 
దీని ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా రచయితల తొలి సమావేశాలు 1964లో 
వనపర్తిలో నిర్వహించబడ్డాయి. అట్టి సమావేశాలకు సినారె ముఖ్య అతిథిగా 
హాజరయ్యారు. ఈ సంస్థ పాలమూరు జిల్లా అముద్రితాంశాలను వెలుగులోకి తీసుకుని 
వచ్చింది. వీరు ఆత్మకూర్‌ సంచిక, అలంపూర్‌ సంచికలను వెలువరించారు. 
పాలమూరు జిల్లా తొలి కవుల కవితా సంకలనం “జ్యోతిర్మయి 1964లో ఈ సంస్థ 
ఆధ్వర్యంలో వెలువడింది. ఉమ్మడి పాలమూరు జిల్లా తొలి కథా సంకలనమైన 
“సమర్పణ” ఈ సంస్థనుండి వెలువడింది. 

శ్రీరంగాపూర్‌ సేవాసమితి : శ్రీరంగాపూర్‌ ప్రాంతానికి చెందిన ఆచార్య ఎస్వీ 
రామారావు ఈ సంస్థను ఏర్పాటు చేసి తమ తండ్రిగారి పేరుమీదుగా ప్రతి సంవత్సరం 
పురస్కారం అందిస్తున్నారు. గుంటి గోపి కార్యదర్శిగా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు 
నిర్వహిస్తున్నారు. 


56 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


సాహిత్య కళావేదిక : దీనిని ఉమ్మెత్తల లక్షీనరసింహమూర్తి 1984లో ఏర్పాటు చేశారు. 
ఈ సంస్థ ద్వారా సాహిత్య దుందుభి మాస పత్రికను 8 సం.లు వెలువరించారు. 
ఎన్నో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా పాలమూరు సాహిత్యాన్ని 
పత్రిక ద్వారా వెలువరించారు. 

సాహితీ కళావేదిక : ఓంకార్‌, శంకర్‌గౌడ్‌లు ఈ సంస్థను స్థాపించి ప్రతి నెల ప్రముఖ 
సాహితీవేత్తల వర్థంతులను, జయంతులను మరియు సాహిత్యపరమైన పోటీలను 
నిర్వహిస్తున్నారు. 


ఈడణమెడ్సుల 


జిల్లాలో వెల్లివిరిసిన ప్రక్రియలు 57 


5. ముగింపు 


తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ఎన్నో త్యాగాల ఫలితంగా, సుదీర్హ పోరాటాల 
ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తరం ప్రజలతోపాటు కవులకు, 
రచయితలకు ఇదో అపూర్వ సన్నివేశం. ఉమ్మడి రాష్ట్రంలో మన చరిత్రను, సంస్కృతిని 
వక్రీకరించిన దృష్ట్వా మనం రాష్ట్ర పునర్‌ నిర్మాణంతోపాటు సాహిత్య చరిత్రను 
నిర్మించుకోవాలసిన అవసరం వచ్చింది. పునర్‌ మూల్యాంకనం చేసుకోవలసిన 
సందర్భం ఏర్పడింది. కవులకు, రచయితలకు వరప్రదాయిని తెలంగాణ సాహిత్య 
అకాడమి ఏర్పాటు కావడం. దానికి సుప్రసిద్ధకవి, ఉద్యమకారుడు డా॥ నందిని 
సిధారెడ్డి తొలి అధ్యక్షునిగా నియమించడం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల 
చంద్రశేఖరరావు చిత్తశుద్ధిని తెలియచేస్తున్నది. 

తెలంగాణ సాహిత్య అకాడమి ఆవిర్భావంతో రాష్ట్రమంతా ఒక పండుగ 
వాతావరణం ఏర్పడింది. వెలుగు చూడని కవులు, కొత్త కొత్త రచయితలు ఎందరో 
తెరమీదకు వచ్చారు. రవీంద్రభారతి పరాయితనం వీడి అన్ని జిల్లాల కవులకు ఆశ్రయం 
కల్పిస్తున్నది. నిత్యం ఏదో సాహిత్య కార్యక్రమంలో అలరారుతున్నది. రాష్ట్ర విభజనకు 
ముందు ఆ తర్వాతగా మనం ఆలోచిస్తే సాహిత్యరంగంలో వచ్చిన తేడా సులభంగా 
అర్థమవుతుంది. అకాడమి ఆవిర్భావం. వెంటనే 'నభూతో నభవిష్యత్‌ అన్న ఛందంగా 
సకలజనులను పాల్గొనేటట్లు చేసిన ప్రపంచ తెలుగు మహాసభల సంబురం ఎన్నడూ 
మరచి పోలేని అనుభవాన్ని మిగిల్చింది. తెలంగాణ కవుల్లో రచయితల్లో ఆత్మ 
విశ్వాసాన్ని నింపింది. ఈ సందర్భంగా జరిగినసదస్సులు, చర్చలు అకాడమీ 
కార్యక్రమాల రూపకల్పనకు మార్గదర్శనం చేసినవి. 

పరిపాలనా సౌలభ్యంకోసం, ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడం కోసం 
జిల్లాల విభజన జరిగింది. తెలంగాణ పది జిల్లాలు ముప్పయి ఒకటి జిల్లాలుగా 
అవతరించాయి. పర్యవేక్షణ, ఆజమాయిషీ పెరిగింది. సౌకర్యవంతమైన పరిపాలన 
ఒనగూడింది. ఈ విభజనను పునాదిగా చేసుకొని నూతనజిల్లాల వారిగా సాహిత్య 


58 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


చరిత్రను నిర్మించుకుంటే మంచిదనే ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య అకాడమి 
డా॥ నందిని సిధారెడ్డి ఆలోచనలకు అనుగుణంగా 31 జిల్లాల సాహిత్య చరిత్ర 
రచనకు శ్రీకారం చుట్టింది. ఆయా జిల్లాలకు చెందిన కవులకు, రచయితలకే రచనా 
బాధ్యతలను అప్పగించింది. ఒక సమగ్రమైన నమూనాని సూచించి, నిర్ణీతమైన 
సమయంలోపూర్తి చేయాలని ఆదేశించింది. అవసరమైనప్పుడల్లా సమావేశపరచి 
సరియెన మార్గదర్శనం చేసింది. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా విశాలమైంది. దీనిని నాలుగు జిల్లాలు “వనపర్తి, 
నాగర్‌ కర్నూలు, మహబూబ్‌నగర్‌; జోగులాంబ గద్వాలిలుగా విభజించారు. మిగతా 
మూడు జిల్లాలకన్నా వనపర్తి జిల్లా ప్రస్తుతం పరిధిలో చిన్నది. కాని సాహ్యిసేవలో 
మిగతా ప్రాంతాలను మించినది. గొప్ప సాహిత్య చరిత్ర కలిగిన జిల్లా. వనపర్తి జిల్లా 
సాహిత్య రచనకు నన్ను తెలంగాణ సాహిత్యఅకాడమి ఎంపిక చేయడం నా అదృష్టం. 

నాకు లభించిన సమాచారం మేరకు, నా శక్తికొలది సమగ్రంగా ఉండాలనే 
ప్రయత్నించాను. అకాడమి సూచనలను పాటిస్తూ జిల్లా నైసర్గిక స్వరూపం, ప్రాచీన 
సాహిత్య చరిత్ర, ఆధునిక సాహిత్య చరిత్ర, వర్తమాన సాహిత్య స్వరూపం, ప్రక్రియా 
వైళిష్ట్రం, సంస్థలసేవ తదితర అంశాలుగా విభజించుకొని రచన చేశాను. సహృదయ 
పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 


ఈడణమెడ్సుల 


ముగింపు 59 


ఉపయుక్త గ్రంథాలు 


1. పాలమూరుజిల్లా సర్వస్వం 
- బి.ఎన్‌. శాస్తి 


2. పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర 


- డా॥ భీంపల్లి శ్రీకాంత్‌ (సిద్ధాంత గ్రంథం) 


8. వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 
- ఆచార్య ఎస్‌. వి.రామారావు 


4. మూసి పత్రిక ప్రత్యేక సంచిక 


ర్‌. పాలమూరు వైజయంతి ప్రత్యేక సంచిక 


IAL 


60 వనపర్తి జిల్లా సాహిత్య చరిత్ర 


